


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 


తెలుగు అకాడమి, హైదరాబాదు 





01201. ౧2౮6౦ 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు [గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


రచయిత 
ఆచార్య ఎం. 3. దేవకి 


విశ్రాంతాచార్యులు 
తులనాత్మక సాహిత్య శాఖ 


శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 


అనంతపురం 


4వ ప్రపంచ తెలుగు మహాసభలు 


27,2829 డిశంబరు, 2012 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యా 
రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి శ, గీ 


తెలుగు అకాషమి, హైదరాబాదు 





లీం42/42 24/42/0427 


4 2204622446 ౧4|డండండ 64 ఈం 46001024 42 44 4౬6 ౮6444 6/ల444 


44407 

70% 4... లజ 
5609616010 : 2012 

2865 : 9. నచ 110 + 17 


(౦ 
గౌం1820 ఉ!260యమి, /6012026 


౮00145 : 5000 


౦6 : 3. 30/- 


నె౦0113%66 0/ ౧౮౮౮ శకనల 8041, /ల2086- 500 029 
(ఉురస2 0126631) ఇ౧రేలు 116 ౮ల౧411/ 50130166 50[ల16 ౦1 
10ర040గ0[101 30015 206 ౬1062016 10 [6210141 .20202263 
2 16 అ౧/ల107 1౯7౦1 ౦01 16 6౦౪7౪౧౫06౧ 0 10614 10 116 
గ10156/ 0% 100120 650౪106 ౪౦1౦090606 ల ౦1. 


4// 779/6 11/62దొంల627 77 సా రీం0/4 27౭ ౮౧౯7౦40? ౧౦౧64 274 70 
గ౦7/౯౦౫ ౧/౫7/7౩4౫ ర6౭ ౧౬౯7944664 ౫ 20)” గ0౦ట్యూ/07 2౧) ౧౭౦౮౬ 
70/20/0౮26 177467 ర07౫హూ/0%7 ర" 26 0077౬౧౧ 0౫4722౧ 


తొశరలి/ద/404 క/7/64 ఉ లిబగాలి4/ణ4 లీ? 


లర సి2రేయి! 
7410120204 


శైలం? 017౮౮6౯ 4౯ 
"(010820 ఉ!86రేయి!. 0/66012026 


అగ 44 ౯ [72400 
466 26 స10/5. కడ1206/2 06ల0, 1760120206 


"హైదరాబాదు 





ఆంధ్రప్రదేశ్‌ 
సందేశం 


(వ్రవంచవ్యావ్తంగా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంస్మరించుకొంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 37 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్ధ్యాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 

ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 
మన భారతదేశంలో తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘు([గ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘు[గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


తంల్‌ డ్డ 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 





సి. దామోదర రాజనరసింహ 
ఉపముఖ (మంత్రి 
ఆంధ్రప్రదేశ్‌ 


అభినందన 

ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 

పొగడరా నీతల్లి భూమి భారతిని 

నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయప్రోలు వాక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పండగ. 


ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృసంస్కృతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష్క జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘు(గ్రంథాలను(మోనో[గ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, నంప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాపాత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటిపై, సాహిత్యచరిత్రలపై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 
పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమి సంచాలకులకు, 
రచయితలకు 'మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగు ప్రజల అభ్యున్నతి కోరుతూ... 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 





“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 


(సి.-చామౌదర రాజనరసింహ) 


200౧1 0. 501, 501 [100% 


శ 145 4ఉగిగ కలగి! ఉల 8.56(4); 118.4 )316040 4 కఅణటగడ 


గ11౧15667 [0 106౧15౧0 & 0410, క్వరల2026 - 500 022 
రంల. కళ ?[0౧6 : 040-23454168, 
డీగ0[1/63 & 0661 5ల60/10ఆ & 500గ, గ/.౮.౮. మహత్తు 23450541 
ఆ౦౪9౧౧౧౧ల౦(౦శుంర [౧12 [261 

2% :040-23450899 








ప్రన్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
పండుగ (ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశలా 
వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి విశ్లేషించుకొని, వాటిని 
పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 
భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ 
తెలుగు మహాసభల) నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 
ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘు[గ్రంథాల ప్రచురణ, ప్రత్యేక 
సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు 
కలయికే”ఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. 


వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష్క సాహిత్యం, సంస్కృతి 
పౌరజీవనం తదితర అంశాలపై లఘు[గ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, వండితులు ఆదరిస్తారని 


విశ్వసిస్తున్నాను. . 
(వనతతుతాళ. 


వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి.. 
నరసింహారావు. గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాడమి తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష్క సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు (ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష, జాతి, 
సంస్కృతి ప్రేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గు[ర్రం జాషువా పరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా (ప్రతి ఏటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరపున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 3500 శీర్షికలతో వివిధ గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అగ్రస్థానంలో 
నిలబడటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు 
ప్రోత్సావాన్నిచ్చింది తెలుగు అకాడమి. 


2012 డిశంబర్‌ 27,28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు (గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లను)రరాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాషు సాహిత్యం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను 
తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో లబ్ధి 
ప్రతిష్టులైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు 


చేయించి ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త 
విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 
తెలుగు సాహిత్యంలో అనర్హరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 
సాంస్కృతికమండలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమి అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంస్కృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వసంతకువూర్‌ గారికి 
కృతజ్ఞతాభివందనాలు. 

4వ (ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను ప్రభుత్వం 
నియమించిన ఉన్నతన్థాయి సంఘం సభ్యులు : 


శ్రీ ఆర్‌. వి. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కృతిక మండలి 

శ్రీ మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 
స్త బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్‌.,(69) 

కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌.,(6) సాంస్కృతిక శాఖ, సలహాదారులు 


వి. భాస్కర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 


(అ (ఆ (అ జ్ర 


ఎల్‌ వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం 
శ్రీమతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
శ్రీ జి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌. ప్రభుత్వ కార్యదర్శి, సాంస్కృతిక శాఖ 

శ్రీ జి. ఎన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌.(6) ప్రత్యేకాధికారి, శిల్పారామం 

ఆచార్య కై. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాడమి 


డా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘు[గ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి 
ధన్యవాదాలు తెలుపుతున్నాం. 
4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 
ధర్మమనుడు, తత్త్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్ధములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


ఆచార్య కె. యాదగిరి 


సంచాలకులు 


01201. ౧2౮6 


తెలుగు అకాడమి సమన్వయ సంఘం 


ఆచార్య కె. యాదగిరి 


సంచాలకులు 


డా॥ ఎం. మాణిక్యలక్ష్మి 


ఉపసంచాలకులు 
దాః ఎన్‌. యోగిబాబు 
డా॥ టి. అరవింద 
శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 
శ్రీ ఎం. వెంకటేశం 
శ్రీమతి సి. శ్రీవిద్య 
శ్రీ ఎస్‌. భూపాల్‌రెడ్డి 
శ్రీమతి కె. గీతాంజలి 
దా ఎం. శైలజ 
డా।॥ ఎస్‌.ఎ.టి. రాజ్యలక్ష్మి 
శ్రీమతి వి. అరుంధతి 
శ్రీ ఎస్‌. వేదవ్యాస్‌ 


౫ ఈ (గ్రంధంలో ద్రచరితమైన వివయాలక్కు, వివరాలకు, అభిప్రాయాలకు 
ఆయా రచయితల్తురచయి(త్రులే బాధ్యులు. 


01201. ౧2౮6 


ప్రవేశిక 

సాహిత్యపరంగా చూస్తే బాలసాహిత్యం లేకుండా ్రౌఢసాహిత్య సృష్టి జరిగే 
వీలే లేదు. అమ్మపాడే లాలిపాట వినకుండా పాటకుండే ప్రాధాన్యం ఎలా తెలుస్తుంది? 
చిట్టి చిట్టి చీమకథ, చిలకకథ వినకుండా యుక్తి నైపుణ్యంతో కూడుకున్న భేతాళ 
కథలు, అద్భుతాలైన పేదరాశి పెద్దమ్మ కథలు, అపూర్వ చింతామణి కథలు, హాస్య 
ప్రధానాలైన తెనాలి రామలింగని కథలు, పరమానందయ్య శిష్యుల కథలు పుట్టే 
వీలుందా? అ, ఆ లు నేర్వకుండా మహాకావ్యాల నిర్మాణం ఎలా జరుగుతుంది? 
ఉదయం లేని రోజుండదు. బాల్యం లేని మనిషి ఉండడు. బాలసాహిత్యం లేని 
సాహిత్యమూ ఉండదు. మనిషి పుట్టినప్పుడే బాలసాహిత్యం కూడా పుట్టిందంటే 
అతిశయోక్తి కాదు. నన్నయ నుంచి ఆధునిక యుగం దాకా వెలువడిన సాహిత్యానికి 
ఆనవాళ్లు జానపద సాహిత్యంలోనే ఉంది. ఆ జానపద సాహిత్యంలో కూడా 
బాలసాహిత్యమే మొదటి మెట్టు. 'ప్రతివ్యక్తిలోనూ గుప్తంగా ఉన్న హృదయం బాల్యం. 
ఆ బాల్యం జీవితమనే కాలానికి ఉషస్సంధ్య. అందుకని బాలసాహిత్యం విస్కృతికాని, 
విస్మరించకూడని నిత్యసాహిత్యం. బాల బాలికల శ్రవణ పఠనాదులకు ఉద్దేశింపబడిన 
రచనల సముదాయం బాలసాహిత్యం. అది ఆధునిక యుగ ప్రారంభం వరకు 
కేవలం వాగ్రూపంలో మాత్రం ఉందేది. తర్వాత అది క్రమంగా లిఖిత రూపాన్ని 
సంతరించుకుంది. ఆధునిక యుగంలో త్వరితగతిలో అభివృద్ధి చెందుతూ ఉంది. 
బాలలకు విజ్ఞానాన్ని వినోదాన్ని వికాసాన్ని కల్గించే సృజనాత్మక గేయాలు, కథలు, 
కథాగేయాలు, నవలికలు, నాటికలు మొదలైన ప్రక్రియల రూపంలో విరివిగా 
వెలువడుతున్నాయి. ఈ [గ్రంథంలో బాలసాహిత్య స్వరూపమనే మొదటి అధ్యాయంలో 
బాలలంటే ఎవరు? బాలసాహిత్యమంటే ఏమిటి? వయసును బట్టి ఏయే దశల 
బాలలకు ఎలాంటి సాహిత్యం ఉపకరిస్తుంది? మొదలైన విషయాలు చర్చకు వచ్చాయి. 
“బాల సాహిత్యం- వివిధ ప్రక్రియలు” అనే అధ్యాయంలో ఆధునిక బాలసాహిత్యం 
పుట్టినప్పటినుండి నేటిదాకా అది బహుముఖాలుగా విస్తరించడానికి దోహదపడిన 
అంశాలను, అలాగే జానపద బాల సాహిత్యం (అఖిలతం) ఆధునిక బాల సాహిత్యం 
(లిఖితం) అనే రెండు విభాగాల కింద భిన్న ప్రక్రియల రూపంలో ఉన్న మొత్తం 
బాల సాహిత్యాన్ని స్థూలంగా, ఇందులో పరిచయం చేయడమైంది. బాల సాహిత్య 
సంబంధమైన విషయం విస్తారం. రాస్తున్న [గ్రంథం లఘు[గ్రంథం. అందువల్ల 
సంక్షిప్తత అధికమైపోయింది. సారాన్ని మాత్రమే అందించడమైంది. 

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ అవకాశం నాకు కల్పించిన 
తెలుగు అకాడమి సంచాలకులు ఆచార్య 3.యాదగిరిగారికి నా కృతజ్ఞతలు. 


- ఆచార్య ఎం.కె. దేవకి 


01201. ౧2౮6 


విషయ సూచిక 


1. _ బాలసాహిత్య స్వరూపం 1-13 
2. బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 14-108 


3. ఉప సంహారం 109-110 


01201. ౧2౮6 





బాలసాహిత్య స్వరూపం 


“ఉదయం రోజును వ్రతిబింబించినట్లు బాల్యం మనిషిని 
ప్రతిబింబిస్తుంది అంటాడు మిల్టన్‌. బాల సాహిత్యం గురించి తెలుసుకునే 
ముందు బాలలంటే ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాల్సిన 


అవసరం ఉంది. 
బాలుడు 


“వల నంచలనే వలతి ఇతి బాలః” “ఆషోడశాదృవేద్చాలః 
తతస్తరుణముచ్యతే అని “మనువు లో బాల శబ్దం నిర్వచించబడింది. అంటే 
సంచలించేవాడు బాలుడు. నిత్యచలన మనస్కుడు, నిలిచినచోట నిలువని 
మనశ్ళరీరాలు కలవాడు, క్రీడాసక్తుడని అర్ధం. వయసును బట్టి చూస్తే 
పదహారేండ్ల పర్యంతం బాలుడు. ఆ తరవాత తరుణుడు. 


“బల ప్రాణనే-బలతి అల్పాయాసేన బాలః అని గురుబాల ప్రబోధిక 
“బాలి శబ్బ్దానికిచ్చిన నిర్వచనం. దీన్ని అనుసరించి సుఖంగా - శాంతంగా 
ఎలాంటి దిగులూ దీక్షా లేకుండా బతికేవాడు బాలుడు. 

(గ్రహణధారణ పటువు బాలుడని పండితుల అభిప్రాయం. అంటే 
విషయాన్ని గ్రహించి జ్ఞాపకముంచుకొనేవాడు. చెప్పింది చక్కగా మనసులో 
ధరించేవాడు. 


2 బాలసాహిత్య స్వరూపం 
“బాలస్తావతీడాసక్తః అని భజగోవిందంలోని శ్లోకపాదం. ఆటలపట్ల 

ఆసక్తి ఉన్నవాడు బాలుడని దీని భావం. ఆట ఆనంద సంకేతం. బాలుడు 

నిత్యానంద స్వరూపుడు. ఆనందం అమాయక హృదయ స్పందనం. 


బాలుడంటే జ్ఞానశూన్యుడని, పదహారేండ్ల వయస్సు వాడని 
నిఘంటువులు చెప్తున్నాయి. బాల శబ్దిం వృద్ధ శబ్దానికి వ్యతిరేకం. వృద్ధడంటే 
వయస్సులోనూ, మనస్సులోనూ పెద్దవాడు. అనుభవం వల్ల అతడు 
జ్ఞానసంపన్నుడు. అందుకే అతడు పండితుడు. బాలుడు వయసులోనూ, 
మనసులోనూ చిన్నవాడు. అతనిది మలచబడే మనస్సు తప్ప అది మలచబడింది 
కాదు అందుకే అది అమాయకత్వానికి ప్రతీక అయింది. అమాయకత్వమంటే 
సమాజ స్వరూప స్వభావాలు తెలియకపోవడమే కదా! పెద్దవాళ్ళు బిగిసిన 
మట్టిముద్దలైతే, పిల్లలు తడిసిన మట్టిముద్దలు. కుమ్మరి మెత్తని బంకమట్టిని 
ఇష్టంవచ్చినట్లు మలచుకొన్నట్లు పిల్లల మనసును పెద్దలు మలచుకోవచ్చు. 
శిశువు మనసు ఆర్ధంగా, సున్నితంగా ఉంటుంది. అదే మలచబడే చిత్తవృత్తి. 
కాబట్టి మలచడానికి అనువైన మానసిక చిత్తవృత్తి ఉన్నవాడు బాలుడు. 


బాలసాహిత్య నిర్వచనం 


నాకు మళ్ళీ అవకాశమొస్తే మా అమ్మ ఒడిలో పడుకొని పండువెన్నెల్లో 
నిండు జాబిల్లిని చూస్తూ ఆమె చెప్పే కథలను వినాలని ఉంది అని తన 
అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట ఒక విజ్ఞానవేత్త..అంటే తాను తెలుసుకోవలసిన 
అంశమేదో మిగిలిపోయిందని దానికి బాల్యదశలోనే ప్రాతిపదిక ఏర్పడాలి 
కాబట్టి అలాంటి అవకాశం తిరిగి రావాలని అతని ఆకాంక్ష 


మానవ జీవితంలో మొట్టమొదటి దశ బాల్యం. ఇది వ్యక్తి జీవితంలో 
చీకూ చింతాలేని దశ. అమాయకత్వానికి, మంచితనానికి బాల్యం మారుపేరు. 
అందుకే పిల్లల్ని పరబ్రహ్మస్వరూపులంటారు. అలాంటి బాలబాలికల (శ్రవణ 
పఠనాదులకు ఉద్దేశించబడ్డ రచనల సముదాయమే బాలసాహిత్యం. ఈ 
సాహిత్యం వాళ్ళు వినదగింది, నేర్చుకోదగింది, చదువుకోదగింది. ప్రధానంగా 


బాలసాహిత్యం 3 
బాలల ఉపయోగార్థం సృష్టింబడింది. ప్రౌఢ సాహిత్యతత్వానికీ, ప్రయోజనానికీ 
భిన్నమైంది బాలసాహిత్యం. 

బాల్యదశ వయః పరిమితిని నిర్ణయించడంలో విద్యావేత్తలకు, మనస్తత్వ 
శాస్త్రజ్ఞులకూ మధ్య చాలా తేడా ఉంది. పుట్టినప్పటి నుంచి పదహైదేండ్లవరకు 
బాల్యమని కొంతమంది, పద్దెనిమిదేండ్ల దాకా బాల్యమని కొంతమంది 
అభిప్రాయపడుతున్నారు. పదిహేనేండ్లన్నాా పద్దెనిమిదన్నా నిండు నూరేండ్ల 
జీవితంలో చాలా తక్కువ కాలమే. అయినా ఆ నిండు నూరేండ్ల జీవితానికీ 
కావలసిన ప్రాతిపదిక ఈ బాల్యదశలోనే వర్పడుతుంది. అందుకే ₹/07౫01 
"01116 5 16 40? 002 ౧౫౧" అన్నాడు. 


ఆధునిక కాలంలో ప్రపంచమంతటా సంభవిస్తున్న వైజ్ఞానిక విప్లవ 
కారణంగా విల్లలీనాడు వయనుకు మించిన మనోవికాసాన్ని 
పొందగలుగుతున్నారు. కాబట్టి పది హేనేండ్లవరకు బాల్య దశగా పరిగణించడం 
సమంజసం. అయితే ఈ పదిహేనేండ్ల బాల్యావస్థనంతటినీ ఒకే దశగా కూడా 
భావించలేము. పిల్లల పెరుగుదలలో, మనఃప్రవృత్తిలో కలిగే మార్చుల్నిబట్టి 
బాల్యావస్థను ౩ దశలుగా వర్గీరించవచ్చు. పుట్టినప్పటి నుంచి ఐదేండ్ల వరకు 
మొదటి దశ. ఐదు నుండి పదిదాకా రెండవదశ. పది నుండి పదిహేనేండ్ల 
దాకా మూడవ దశ. ఈ దశలననుసరించే బాలసాహిత్య స్వరూపం కూడా 
ఉంటుంది. బాలసాహిత్యాన్ని శ్రవ్య, దృశ్య, పఠన సాహిత్యాలని మూడు 
రకాలుగా విభజించవచ్చు. విని ఆనందించేది (శ్రవ్య సాహిత్యం. చూచి 
ఆనందించేది దృశ్య, స్వయంగా చదువుకొనేది పఠనసాహిత్యం. 


బాలసాహిత్యం - స్వరూపం 


పిల్లలు భావిపౌరులనుకుంటే బాల్య దశకు ఎంతో ప్రాధాన్యం 
కనిపిస్తుంది. అందుకే వాళ్ళ భావి జీవితాలకు ఉపయోగకరమైందిీ, 
విజ్ఞానదాయకమైందీ అయిన ప్రాతిపదికను ఏర్పరచాలంటే ఏమిటి మార్గం? 
ఆ మార్గాన్నే కొన్నివేల ఏండ్లుగా మన పూర్వులు అన్వేషిస్తూ వచ్చారు. చిన్న 


శే బాలసాహిత్య స్వరూపం 
పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు సుద్దులూ బుద్ధులూ చెప్తూ ఆ మార్గాన్ని 
అనుసరించేవాళ్ళు. కేవలం నీతులు చెప్పడానికని పిలిస్తే పిల్లలు దగ్గరికి రారు 
కాబట్టి ఆ నీతుల్ని కథల్లో ఇమిడ్చి వాళ్లలో వినాలనే కుతూహలం రేకెత్తేవిధంగా 
కథలల్లి చెప్పేవాళ్ళు. ప్రపంచ జ్ఞానం, ధర్మాధర్మాలు, లోకంపోకడలు, బతుకు 
తెరువు, జీవుల స్వభావాలు, నీతినియమాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఇలా 
ఒకటేమిటి ప్రపంచ పరిస్థితులన్నిటినీ ఆ కథల్లో ఇమిడ్చే వాళ్లు. ఆ విధంగా 
పిల్లలకు విజ్ఞానాన్ని అందించడానికి సాహిత్యం ఒక మంచి సాధనమయింది. 


మొదటి దశ - శ్రవ్య సాహిత్యం 


బాలల వయసునుబట్టి బాల సాహిత్య స్వరూపం ఉంటుంది. పిల్లలు 
పుట్టినప్పటి నుంచి ఐదేండ్ల వరకు మొదటి దశగా గుర్తించవచ్చు. ఈ దశలో 
కూడా మూడేండ్ల తరవాతనే పరిసరాల ప్రభావానికి స్పందించే మానసిక 
పరిణతి పిల్లల్లో కనిపిస్తుంది. ఈ దశలో పిల్లల జీవితం ఎక్కువగా ఇంట్లోనూ, 
ఇంటి పరిసరాల్లోనూ గడుస్తుంది. మొట్టమొదట వాళ్ళు నేర్చుకొనే విద్య 
తల్లిదండ్రులతో మొదలవుతుంది. అందుకే. "1016 15 6 [6501001 101 


0111641800, 01016 206 1201ల 26 101 [01 16200005" అన్నారు. 


ఈ దశలోని పిల్లలకు ప్రీతికరమైంది శ్రవ్య సాహిత్యం. తల్లులు పాడే 
లాలిపాటలు, జోలపాటలు, బువ్వపాటలు, చందమామ పాటలు ఈ కోవలోకి 
వస్తాయి. పాటలేగాక చిన్న చిన్న కథల్ని కూడా పిల్లలు ఆసక్తికరంగా వింటారు. 
రంగుల బొమ్మలు, వింత వింత ఆకారాలు వాళ్ళను ఆకర్షిస్తాయి. 


రెండవ దశ - దృశ్య సాహిత్యం 


ఐదు, పది సంవత్సరాల మధ్యగల బాల్యం రెండవ దశ. అక్షరాభ్యాసం 
తరవాత భాషా జ్ఞానాన్ని పెంపొందించుకున్న ఈ వయసు పిల్లలు క్రమంగా 
పాటల్ని కథల్ని అర్ధం చేసుకోవడమే గాక చిన్న చిన్న పాటల్ని, కథల్ని, పద్యాల్ని 
చదువుకొని ఆనందించగలరు. గుడుగుడు, దడదడ, ట్రింగ్‌ ట్రింగ్‌ లాంటి 
ధ్వన్యనుకరణ పదాల్ని ఉచ్చరిస్తూ ఆనందాన్ని పొందుతారు. కాబట్టీ వాళ్ళ 


బాల సాహిత్యం వ్‌ 
సాహిత్యంలో అలాంటి పదాల్ని చొప్పించాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? 
అనే ప్రశ్నలలో పెద్ద వాళ్ళను తికమక పెట్టే ఈ వయసు పిల్లలకు ఉద్దేశించిన 
సాహిత్యం వాళ్ళ కుతూహలాన్ని తీర్చే విధంగా ఉండాలి. వీళ్ళకు బొమ్మలతో 
కూడిన దృశ్య సాహిత్యం కూడా ఉపయోగపడుతుంది. పఠన సాహిత్యం కూడా 
ఎక్కువగా ఉపకరిస్తుంది. నీతి కథలు, అద్భుత కథలు, పశు పక్ష్యాదుల కథలు, 
ఆటపాటలు ఈ వయసు వాళ్ళను అమితంగా ఆకర్షిస్తాయి. 


మూడవ దశ - పఠన సాహిత్యం 


బాల్యంలో పదకొండు నుంచి పదిహేనేండ్ల వరకు మూడవదశ. ఈ 
దశకు కౌమారమని కూడా పేరు. కుతూహలం, చమత్మారం, ఆశ్చర్యం, 
వినోదం, విజ్ఞానం, సంతోషం కలిగించే శ్రవ్య, దృశ్య, పఠన సాహిత్యాలు 
మూడూ ఈ వయసు వాళ్ళకు ఉపయోగపడతాయి. పిల్లల ఆలోచనాశక్తిని, 
కల్పనాశక్తిని పెంపుచేసే క్రీడా విషయాలు, కథలు, నాటికలు, శాస్త్రవిజ్ఞానం, 
నవలికలు, జీవిత చరిత్రలు, దేశచరిత్రలు, చిక్కు ప్రశ్నలు, యుక్తి లెక్కలు 
విస్మయానందాలతో నిండిన మనసుల్ని ఆకట్టుకొని వ్యక్తిత్వ వికాసానికి 
తోద్చడతాయి. 


బాలసాహిత్య పరిణామం 


తెలుగులో బాలసాహిత్యం ఎప్పుడు మొదలయిందో కచ్చితంగా 
నిర్ణయించి చెప్పలేము. కాని దాని పుట్టుక అతి ప్రాచీన కాలంలో గేయరూపంలో 
జరిగి ఉంటుందని విమర్శకుల అభిప్రాయం అది కూడా జానపద 
సాహిత్యరూపంలో. 


ప్రాచీన బాలసాహిత్యంలో బాలలనుద్దేశించి పెద్దలు పాడే పాటలు, 
చెప్పే చిట్టిపొట్టి కథలే ఎక్కువ. దానికి కారణం ఆ సాపాత్యానికి 
మాతృహృదయం కర్త్శృత్వం వహించడమే. తెలుగు తల్లులు తమ పిల్లలకు 
ఉగ్గుపాలతోపాటు సంగీత సాహిత్యాలను కూడా రంగరించిపోశారనడానికి 
లాలిపాటలు, జోలపాటలు, కథలు ముఖ్య నిదర్శనం. పాల్కురికి సోమనాథుడు 


6 బాలసాహిత్య స్వరూపం 
“'జోసజచుచు సన్నుతి బాడు” జోలపాటల్ని పేర్కొన్నాడు. తన కాలంలోని 
రాగుంజు పోగుంజులాట, కుందెనగుడి, గుడిగుంజంబు, గోరంటలాట 
మొదలైన ఆటల్ని పండితారాధ్య చరిత్రలో (సకలేశ్వర మాదిరాజయ్య కథ) 
పేర్కొన్నాడు. వెన్నెలకంటి సూరన, ధూర్చ్దటి, తెనాలి రామకృష్ణుడు, అయ్యలరాజు 
నారాయణామాత్యుడు మొదలైన వాళ్ళు సందర్భానుసారంగా తమ రచనల్లో 
కొన్ని ఆటల పేర్లను పేర్కొన్నారు. ఈ ఆటలన్నీ పాటలు పాడుతూ ఆడుకొనేవే. 
తాళ్లపాక కవుల సంకీర్తనల్లో లాలి, జోల, ఉగ్గు, ఊయల పాటలెన్నో ఉన్నాయి. 


ప్రాచీన బాలసాహిత్యంలో వాగ్రూపంలో అనుశ్రుతంగా వస్తున్న 
గేయాలేగాక అమ్మమ్మలు చెప్పే కాశీమజిలీ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, 
పిట్టకథలు, వినోదంకోసం వేసే చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు మొదలైనవి 
ప్రాధాన్యం వహించినట్లు తెలుస్తున్నది. 


19వ శతాబ్ది పూర్వార్ధంలో అక్షరాభ్యాస కాలంలోనే పిల్లలకు సుమతి 
శతకం, వేమన పద్యాలు, భాస్మర శతకం, గజేంద్రమోక్షం, కుచేలోపాఖ్యానం, 
రుక్మిణీ కళ్యాణం, ప్రమ్లాదచరిత్ర మొదలైనవాటిని బాలసాహిత్యం కింద జమకట్టి 
పిల్లలతో కంఠస్థం చేయించే సంప్రదాయం ఉండేది. ఆ తరువాత ఆధునిక 
స్కూలు దేశంలో ప్రవేశపెట్టబడింది. విషయపరంగా పిల్లలకు ఉత్సాహాన్ని, 
లోకనీతిని, జ్ఞానాన్ని ఊవాశక్తిని పెంపొందించే పంచతంత్ర కథలు, 
అమరకోశము, బాల రామాయణము, పుదూరి సీతారామశాస్త్రి రచించిన 
పెద్దబాల శిక్ష (1845) బాలలకోసం వెలువడినాయి. వీటిలోని విషయాలు 
పిల్లల గ్రహణశక్తికి అందుబాటులో ఉన్నా భాష మాత్రం క్లిష్టంగా ఉండేది. 
క్రమంగా పిల్లలే చదివి అర్ధంచేసుకొనే విధంగా సాహిత్యం వెలువడింది. 
రచయితలే గాక పత్రికలు, సంస్థలు మొదలైనవి కూడా బాలసాహిత్య వికాసానికి 
తోద్బ్చడ్డాయి. 


బాల సాహిత్యం 7 
రచయితలు 


క్రీ.శ 16వ శతాబ్ది ఉత్తరార్థంలో ఆంగ్లభాషా ప్రభావ కారణంగాను, 
రచయితల మౌలిక ప్రయత్నమూలంగాను తెలుగులో 19వ శతాబ్ది ఉత్తరార్థంలో 
గద్య పద్య గేయ రూపంగా ఆధునిక బాలసాహిత్యం ఆవిర్భవించి వ్యాప్తికి 
వచ్చింది. ఆంధ్రసాహిత్య చరిత్రలో లాగే తెలుగు బాలసాహిత్య చరిత్రలోను 
కందుకూరి వీరేశలింగం పంతులు (1848-1919) గారితో నూతన శకం 
ఆరంభమయింది. ఆయన ఆంగ్లంలోని త6500'3 2016 ను నీతికథా మంజరి 
పేరులో అనువదించి 1898 లో రెండు సంపుటాలుగా బొమ్మలతో సహా 
ప్రచురించారు. 1872 లో నీతిదీపిక, 1889 లో స్త్రీ నీతిదీపిక, అబద్ధాలాడడం 
వల్ల వచ్చే అనర్థాలను పిల్లలకు వివరించడానికి 1887 లో సత్య సంజీవని 
అనే పెద్ద కథను రాశారు. పిల్లలకోసం తెలుగు వాచకాలను రూపొందించారు. 
వావిలి కొలను సుబ్బారావు రామాయణ, భారత, భాగవత కథల్ని పిల్లలకోసం 
రాశారు. వేంకట పార్వతీశ్వర కవులు బాలలకు ఉపయుక్తమయ్యే 
బాలగీతావళులు రచించారు అయితే ఈ రచనలన్నీ ప్రాచీన భాషా లక్షణాలకు 
లోబడి రచింపబడినవే. 


వీరేశలింగం పంతులు గారి తరువాత బాల వాజ్మయ వైతాళికులుగా 
పేర్కొన దగినవారు గురజాడ అప్పారావుగారు. 


“అరటికాయ బజ్జి - మినప్పప్పు సొజ్జి 

కలసిమెలసి తిందాం - కథలు వెతలు విందాం” అంటూ పిల్లల్ని 
దృష్టిలో పెట్టుకొని కమ్మని శైలిలో గేయాల్ని రాశారు. పిల్లల మానసిక వికాసం = 
కోసం లవణరాజుకల, కన్యక, పూర్ణమ్మ, దామన్‌ పితియస్‌ కథన కావ్యాలు 
కూడా రాసినట్లు సోమసుందర్‌ అభిప్రాయపడినారు. ఖండకావ్య రచనలో 
సిద్ధహస్తులైన నాళం కృష్ణారావు (1880-1961) పైడిలేడి, అపవాదము, 
గోగీతము, విరిదండ, దీపావళి, గోరుముద్దలు, మీగడ తరకలు, వెన్నబుడగలు, 
పాలతరగలు, తేనె చినుకులు మొదలైన పేర్లతో మధుర గీతాలను రచించారు. 


8. - బాలసాహిత్య స్వరూపం 

20వ శతాబ్దంలో బాలల వయోభఖేదాన్ని బట్టి ప్రత్యేకించబడ్డ 
బాలసాహిత్యం వ్యాప్తిలోకి వచ్చింది. బాలసాహిత్య రచయితలలో ప్రథములుగా 
గిడుగు సీతాపతి (1889-1968), చింతా దీక్షితులు (1891-1960) 
కనిపిస్తారు. సీతాపతిగారు పిల్లలకోసం ఎలుకా-పిల్లి, రైలుబండి, ఈగా-సాలీడు, 
చిలకమ్మ పెండ్లి మొదలైన గేయాల్ని రాశారు. భారతి పత్రికలో 'బాలానందం'” 
అనే ప్రత్యేక శీర్షికను ప్రారంభించారు. 1955 లో బాలానందం, 1958 లో 
బాల వినోదం అనే గేయ సంపుటాల్ని ప్రచురించి బాలసాహిత్య రంగంలో 
ప్రభుత్వ బహుమానాన్ని కూడా అందుకొన్నారు. 


ప్రాథమిక విద్యా విధాన పర్యవేక్షణోద్యోగిగా పనిచేసిన చింతా దీక్షితులు 
బాలల మనస్తత్వానికి అనుగుణమైన రచనలు చేశారు. లక్కపిడతలు, 
సూరి-సతి-వెంకి, ఎన్నో చేస్తాను (1955) కథల సంపుటి, గోపీమోహిని, 
శంపాలత మొదలైన నవలలు రాసి బాలసాహిత్య బ్రహ్మగా వినుతికెక్కారు. 


బాలసాహిత్యాన్ని సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొన్న 
రచయితలు చాలావుంది ఆధునిక యుగంలో ఉన్నారు. వాళ్ళు 
బాలసాహిత్యపరమైన గేయాలు, కథా గేయాలు, కథలు, నాటికలు, నవలికలు, 
బుర్రకథలు మొదలైనవి రచించి ఉన్నారు. 


కవికొండల వెంకట్రావు (1892) టేకుమళ్ల కామేశ్వరరావు, నార్ల 
చిరంజీవి, రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు (1905) రేడియో 
అక్కయ్య న్యాయపతి కామేశ్వరి (1908-1980), బి. వి.నరసింహారావు 
(1918), కవుల ఆంజనేయశర్మ, పైడిపాటి సుబ్బరామశాస్త్రి, అలపర్తి వెంకట 
సుబ్బారావు (1934) వేజండ్ల సాంబశివరావు, చావలి రామచంద్రరావు 
(సమతారావు) అడుసుమిల్లి, సత్రిరాజు కృష్ణారావు, నండూరి రామమోహనరావు, 
బసవరాజు అప్పారావు, అడవిబాపిరాజు, శ్రీశ్రీ ఉత్పల సత్యనారాయణాచార్య, 
కనుపర్తి వరలక్ష్మమ్మ, చావలి బరిగారమ్మ, ఎ.లక్ష్మీరమణ మొదలైనవాళ్ళు 
ఆదర్శప్రాయమైన, దేశభక్తి ప్రబోధకాలైన రచనలు చేసి ఉన్నారు. ఉత్తమ 


బాల సాహిత్యం 9 
రీతిలో సాగిన వాళ్ళ రచనల్లో చక్కని నీతులు-రీతులు దృష్టాంతాలతో సహా 
బాలబాలికలకు అందివ్వబడ్డాయి. కథలు, నవలలు, నాటికలు, గేయాలు, 
వైజ్ఞానిక రచనలు, బాల విజ్ఞాన సర్వస్వాలు రచించిన ఎంతోమంది వల్ల 
తెలుగు బాలసాహిత్యం మూడు పువ్వులు ఆరుకాయలుగా వెల్లివిరిసింది. 


ప్రౌఢ సాహిత్యానికి ఏమాత్రమూ తీసిపోనట్టి రీతిలో సాగిన తెలుగు 
బాలసాహిత్యంలో పరిశోధన చేసిన వాళ్ళల్లో ఈ గ్రంథ రచయిత్రి మొదటి 
వ్యక్తి. ఆ తరవాత డా॥వెలగా వెంకటప్పయ్య, డా॥ ధనలక్ష్మి మొదలైనవాళ్ళు 
ఈ రంగంలో కృషిచేసి బాలసాహిత్య బెన్నత్యాన్ని వ్యక్తపరిచారు. 


బాలల పత్రికలు . 


బాలసాహిత్య వికాసానికి ప్రచారానికి సాధనాలైన వాటిలో ప్రథమ 
స్థానం పత్రికలకే. బాలల పఠనానురక్తికి, భాషాభివృద్ధికి అవి ఎంతో దోహదం 
చేశాయి. తెలుగులో 1940 వరకు బాలలకు ప్రత్యేకమైన పత్రికలు లేకున్నా 
సాహిత్య పత్రికల్లో బాల శీర్షికలు లేదా విభాగాలు కేటాయించబడ్డాయి. 
మొత్తంమీద బాల శీర్చికలున్న పెద్దల పత్రికలు కేవలం బాలల పత్రికలు 
బాలసాహిత్య సృష్టికి దోహదంచేశాయి. 


తొలిదశలో బాలసాహిత్య ప్రచురణకు తోద్బ్చడిన తెలుగు పత్రికలు, 
జనవినోదిని, వివేకవర్ధిని, అనసూయ, నవ్వలతోట, కృష్ణపత్రిక, భారతి, 
గృహలక్ష్మి, ప్రతిభ మొదలైనవి. 4౧10420 గి(ం6ల0 1౪1౪౫ లు కూడా 
తెలుగు బాలసాహిత్యాన్ని కొంతవరకు ప్రచురించాయి. 


1940 లో మేడిచర్ల ఆంజనేయమూర్తి గారి సంపాదకత్వంలో బాలల 
మాసపత్రిక 'బాలకేసరి ప్రారంభమైంది. తెలుగులో వెలువడిన పిల్లల పత్రికల్లో 
సమగ్రమైన మొదటి పత్రిక “బాలి (1945). నాగిరెడ్డి, చక్రపాణి గార్ల 
సంపాదకత్వంలో 1946 లో చందమామ పత్రిక మొదలైంది. అది పిల్లల 
పత్రికా ప్రపంచంలో అద్భుతమైన సంచలనాన్ని రేకెత్తించింది. అది ఇప్పు 
ఎన్నో భాషల్లో కొనసాగుతూ పెద్దల్ని కూడా తనవైపు ఆకర్షిస్తున్నది. 


తం 
న 


10 - బాలసాహిత్య స్వరూపం 

తెలుగులో బాలమిత్ర, బొమ్మరిల్లు, పాపాయి, బాలవినోదం, 
ఉదయబాల, బాలప్రభ, బాలానందం, బాలరాజ్యం, రఘుబాల, పసిడిబాల, 
పాలవెల్లి, పొదరిల్లు, స్నేహబాల, బాలచంద్రిక, బాలజ్యోతి మొదలైన పేర్లతో 
ఇంచుమించు 50 దాకా పత్రికలు వెలువడినాయి. కొన్ని అర్భాంతరంగా 
ఆగిపోతే కొన్ని నిరాటంకంగా సాగుతున్నాయి. 


ఆకాశవాణిలో బాలల కార్యక్రమాలు 


1987 లో తెలుగు బాలసాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం 
మొదలయింది. ఆ సంవత్సరమే ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుంచి తెలుగు 
పిల్లలకోసం బాలానందం పేరుతో దుర్గాబాయమ్మగారితో బాలల కార్యక్రమాలు 
ప్రారంభమైనాయి. మొట్టమొదట మద్రాసు, హైద్రాబాదు, విజయవాడ కేంద్రాల 
నుంచి ఈ కార్యక్రమాలను న్యాయపతి దంపతులు నిర్వహించేవాళ్ళు. అందుకే 
వాళ్ళను రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అని పిలుస్తారు. ఈ 
కార్యక్రమాలను నిర్వహించిన వాళ్ళల్లో ఏడిదకామేశ్వరరావు, కె.సభా, రావూరి 
భరద్వాజ, వసంతరావు వెంకట్రావు, తురగా జానకీరాణి ముఖ్యులు. శని, 
ఆది వారాల్లో నిర్వహించే బాలానందం, బాలవినోదం కార్యక్రమాలే కాక 
బాలల దినోత్సవాలు, జాతీయ పర్వదినాల్లో బాలకవి సమ్మేళనాలు, పాటలు, 
పద్యాలు, నాటికలు, కథలు, బుర్రకథలు, ప్రహసనాలు ఎన్నో ప్రసారం 
చేయబడ్డాయి. 
సంస్థలు 

బాలసాహిత్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు, దక్షిణభాషా పుస్తక 
సంస్థ, సాహిత్య అకాడెమీ మొదలైన సంస్థలతోద్చాటు ఎక్కువనే చెప్పాలి. ఈ 
సంస్థలు ప్రకటించే బహుమతుల కారణంగా ఎంతోమంది రచనలు 
చేశారనడంలో అతిశయోక్తి లేదు. 


బాల సాహిత్యం శే! 
బాలానంద సంఘాలు 


భావిభారత పౌరులైన పిల్లలకు అన్ని రంగాల్లోనూ మంచి శిక్షణను 
ఇవ్వడానికి, పిల్లల సాంస్కృతికాభివృద్ధికి మార్గం చూపే బాలసంస్థలు కొన్ని 
నెలకొల్పబడ్డాయి. అలాంటి వాటిలో బాలానంద సంఘాలు ముఖ్యమైనవి. 
గుమ్మడిదల దుర్ధాబాయమ్మ గారి ప్రోత్సాహంతో లిటిల్‌ లేడీస్‌ ఆఫ్‌ బృందావన్‌ 
పేరుతో 1987 లో తొలి బాలానంద సంఘం స్థాపించబడింది. పిల్లల 
అభిరుచులకనుగుణంగా దినవారీ కార్యక్రమాలను ఏర్పాటు చేయవలసిన 
అవసరం ఉందని మొదట ([గ్రహించినవారు న్యాయపతి దంపతులే. శని, 
ఆదివారాల్లో, ఇతర సెలవు రోజుల్లో పిల్లలందర్నీ ఒకచోటచేర్చి కథలు, పాటలు, 
ఆటలు, నృత్యాలు, నాటికలు నేర్చి వాళ్ళను ఆనందసాగరంలో ముంచెత్తి 
వాళ్ళలోని ప్రతిభా పాండిత్యాలను వెలికితీసేవారు. వారి కృషిఫలితంగా 
మాద్రాసులోని మైలాపూర్‌లో 1947 లో ఆంధ్రబాలానంద సంఘ స్థాపన 
జరిగింది. అది పిల్లల వినోద, విజ్ఞాన, సాంస్కృతిక, సారస్వత వికాసాలకు 
పునాది అయ్యింది. అదే ఇతర బాలానంద సంఘాల స్థాపనకు తోద్చడింది.: 
ఊరూరా స్థాపించబడ్డ బాలానంద సంఘాలు సాంస్కృతిక కార్యకలాపాల్లో 
పిల్లలకు శిక్షణ ఇవ్వడమేగాక రచనల ద్వారా వాళ్ళల్లో పఠనాసక్తిని 
పెంపొందించి సృజనాత్మక శక్తికి దోహదం చేస్తున్నాయి. 


అల్లి 


బాల సభలు 

బాలానంద సంఘాల సభ్యులతో, ప్రభుత్వ సహాయంతో అప్పుడప్పుడు 
నిర్వహించబడుతున్న బాలనభలు కూడా సాహిత్యాభివృద్ధికి దోహదం 
చేస్తున్నాయి. 1952, ఆగస్టులో మద్రాసులో ఆంధ్రబాలల మహాసభలు 
జరిగాయి. 1954 న కర్నూలులో, 1956-57 గుంటూరులో, 1957 
మైసూరులో, 1977 బాలల అకాడెమీ, హైద్రాబాద్‌ ఆధ్వర్యంలో, 1979 
ఢిల్లీలో బాలల సాహిత్య సదస్సులు నిర్వహించబడ్డాయి. అప్పటి నుంచి ప్రతి 
ఏటా ఏదో ఒక చోట సభలు జరుగుతూనే ఉన్నాయి. వీటి ఫలితంగానే 


12 బాలసాహిత్య స్వరూపం 
1976 మార్చిలో ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడెమీ స్థాపన జరిగింది. దాని 
ఆధ్వర్యంలో 1977 ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో పెద్ద ఎత్తున బాలల 
మహాసభలు నిర్వహించబడ్డాయి. ఆ సదస్సులలో బాలసాహిత్యాభివృద్ధికి 
కావలసిన అంశాల చర్చ, పిల్లల పుస్తక ప్రదర్శన, పిల్లలకు ఉపయుక్తమయ్యే 
రచనల ప్రచురణ గురించిన నిర్ణయం జరిగింది. 


బాలల అకాదెమీ 


బాలల అకాడెమీ బాలసాహిత్యాభివృద్ధికి బాగా కృషిచేసింది. ఏప్రిల్‌ 
1977 నుంచి పిల్లలకోసం బాలచంద్రిక అనే. మాసపత్రికను ప్రారంభించింది. 
బాలానంద సంఘాలను పటిష్టం చేసింది. బాల వాజ్బ్యయ సంకలనాలను 
ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్‌ దర్శన్‌ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించింది. | 


టెలివిజన్‌ (దూరదర్శిని) 


టెలివిజన్‌లో పిల్లల నాటికలు, పాటల పోటీలు, ఇతర కార్యక్రమాలు 
ప్రసారమవుతున్నాయి. పిల్లల్ని బాగా ఆకట్టుకొనే అవకాశం టెలివిజన్‌కు ఉంది. 


పై పరిశీలనను బట్టి బాలసాహిత్యం జానపద సాహిత్యంలో పుట్టి 
ఆధునికయుగ (ప్రారంభం నుంచి చాలామంది రచయితల కృషిఫలితంగా 
క్రమక్రమంగా అభినృర్ధిచెంగుతూ ఒక ప్రత్యేక సాహిత్యశాఖగా స్థానాన్ని 
ఏర్పరచుకొంది. బాలసాహితం సంపూర్ణ వికాసం చెందాలంటే ఒక రచయిత 
కృషి మాత్రమే సరిపోదు. రచయిత, చిత్రకారుడు, సంపాదకుడు, గ్రంథరూప 


నిర్దేత, ప్రచురణ కర్త, ఏక్రేత, పాఠకు 

ఉతమ ని:”తాభివుదికి ప్రభుత్వం, ప్రతేక సంస్తల ప్రోత్సాహం ఎంతైనా 
కో క్‌ సత ౦ అ ౪ జ్‌! 

అవసరం. 


గ వాషా సాహిత్యాలకు ప్రాధాన్యం పెరగడంతో సామాజికంగా 
వచ్చిన మ-ర్చుల కారణంగానూ తెలుగు భాషా సాహిత్యాలు కనుమరుగైపోయే 
పరిస్థితులు దాపురించాయి. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో అభివృద్ధిచెందిన 
ఆధునిక బాలసాహిత్యం దాని కారణంగానే ప్రమాదంలో పడిపోయింది. 


బాల సాహిత్యం 13 
తరతరాలుగా సంక్రమిస్తూ వస్తున్న జానపద సాహిత్యపు ఉనికి ఎక్కడో 
వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. హాయిగా పాటలు పాడుకుంటూ 
ఆడుకొనే సదవకాశం ఈనాటి పిల్లలకు లేదు. అమ్మవొడిలో పడుకొని కమ్మటి 
కథలు వినే పరిస్థితి అంతకన్నాలేదు. అమ్మపాడే లాలిపాటలు, జోలపాటలు 
విని మెల్లగా చల్లగా నిద్రలోకి జారుకొనే అదృష్టాన్ని తల్లులు కల్పించడంలేదు. 
పాటలు పాడుకొని ఆడుకొనే సమయం పిల్లలకు దొరకడంలేదు. సమయమున్నా 
వాటిని టి.విలు మింగేన్తున్నాయి. స్నేపాతులతోను, బంధువులు 
ఇంటికొచ్చినప్పుడు వాళ్ల పిల్లలతోను అచ్చనరాళ్లు, వామన గుంటలు లాంటి 
ఆటలు ఆడుకోవడం, మెదడుకు మేతపెట్టే యుక్తి లెక్కలు, చిక్కు ప్రశ్నలు, 
పొడుపు కథలు పోటీపడి వేసుకొని ఆనందంగా గడిపే రోజులిక వస్తాయా? 
ఇవన్నీ తెలియకుండానే, వీటిని అనుభవించకుండానే తెలుగు పిల్లలు పెరిగి 
పెద్దవాళ్లయిపోతున్నారు. అలాంటి రోజుల్ని పిల్లల అనుభవంలోకి తేవడానికి 
ప్రభుత్వం, సంస్థలు, పెద్దవాళ్ళు తీవ్రంగా కృషిచేస్తే పిల్లల భవిష్యత్తుకు బంగారు 
బాటల్ని వేయవచ్చు. 





బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

బాలసాహిత్యం ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఆ సాహితీకర్త లెవరో 
తెలియదు. ఏ ప్రక్రియ రూపంలో మొదట బాలసాహిత్యం వెలువడిందో చెప్పడం 
కూడా కష్టమే. 

చిన్నపిల్లల మనసెరిగిన కన్నతల్లులు, పెద్దవాళ్లు ప్రేమకు పాత్రులైన 
చిన్నపిల్లలు బాలసాహిత్యపరమైన మొట్టమొదటి సాహితీ స్రష్టలుగా కనిపిస్తారు. 
“బాల వాజ్బయంలోని చాలా పాటలకూ, కథలకూ తల్లి హృదయమే కర్శృత్వం 
వహిస్తుంది. ఒక్కొక్క పట్టున బాలుర ఊహాశక్తి, లయజ్ఞానం కూడా కారణమై 
ఉండవచ్చు” అంటారు చింతా దీక్షితులు బాలవాజ్మయం పుట్టుకను గురించి 
చెప్తూ. (ప్రజా వాజ్మయం పుట; 638; 1955). ఓదార్పుతో కూడుకున్న 
లాలిపాటల్ని జోలపాటల్ని గమనిస్తే ఇంచుమించు మానవుని పుట్టుక 
ప్రారంభమైనప్పటి నుంచి బాలసాహిత్యం అను(శ్రుతంగా ప్రచారంలో ఉండి 
ఉంటుందని భావించవచ్చు. బిడ్డ ఏడువు వినగానే తల్లి హృదయం 
తల్లడిల్లిపోతుంది. ఆ ఏడుపునాపడానికి తల్లి చేసిన ప్రయత్నం నుంచే 
_ మొట్టమొదటి బాలసాహిత్య సృష్టి జరిగి ఉంటుంది. “సాహిత్యంలో తొలిపూవులు 
పూసిన ఆదికాలం నుంచీ పరిపక్వత నొంది మధుర రసమయ వర్తమాన దశ 
వరకు బాలజీవితం రమ్యమైన మనోరంజకమైన సాహిత్యాన్ని ఉత్పత్తి 


బాల సాహిత్యం 15 
చేసుకుంటూనే ఉంది” అంటారు సోమసుందర్‌ (పిల్లల చిరునవ్వుల్లో తెలుగు 
వెలుగులు - ఒక పరిశీలన; కిన్నెర- నవంబర్‌ 1952). 


ఆదికాలం నుంచి ఈనాటి దాకా వచ్చిన బాలసాహిత్యాన్ని ప్రధానంగా 
రెండు భాగాలుగా విభజించి పరిశీలించవచ్చు. . 

1. జానపద బాలసాహిత్యం, 2. ఆధునిక బాలసాహిత్యం. 
జానపద బాలసాహిత్యం 

అప్రయత్నంగా ఆయా సందర్భాల్లో పుట్టి వ్యాప్తిలోకి వచ్చింది జానపద 
బాలసాహిత్యం. సమాజంలో అక్షరజ్ఞానం లేని గ్రామీణులు, సామాన్యులు 
ఏనాడో అప్రయత్నంగా అలవోకగా సృష్టించుకోగా అలిఖితంగా ఒక తరం 
నుంచి మరో తరం వాళ్ళకు మౌఖికంగా, వాగ్రూపంలో సంక్రమిస్తూ వస్తున్న 
సాహిత్యమిది. ఒక సమాజంలో శిష్టులు, నాగరికులు, పండితులైన కవులు, 
రచయితలు ప్రయత్నపూర్వకంగా సృష్టించిన లిఖిత సాహిత్యానికి అవిద్యావంతులు, 
అనాగరికులు, పల్లెవాసులైన జానపదులు ఎలాంటి ప్రయత్నమూ లేకుండా 
సృష్టించిన జానపద సాహిత్యం ఏమాత్రమూ తీసిపోదు. శిష్ట సాహిత్యం ఎంత 
వైవిధ్యభరితమైందో జానపద సాహిత్యం కూడా అంత వైవిధ్య సహితమైంది. 


జానపద బాలసాహిత్యాన్ని గేయాలు, కథలు, పొడుపు కథలు అనే 
శీర్షికల ద్వారా పరిశీలించవచ్చు. 
గేయాలు 


శిష్ట సాహిత్య సృష్టికంటే ముందు వెలసిన సాహిత్యమిది. పామరులైన 
జానపదుల నోళ్ళనుండి . వెలువడి ఎంతోమంది ద్వారా రూపుదిద్దుకున్న 
పాటలివి. 


శిష్ట సాహిత్య సృష్టికంటే ముందు వెలసిన ఈ పాటలు, పదాల 
స్వరూపాన్ని నిర్ణయించడానికి లిఖిత పూర్వకమైన ఆధారాలు లేవు. రచయిత 


16 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
ఎవరో తెలియకపోవడం, రచనా కాలం తెలియకపోవడం, నియమిత స్వరూపం 
లేకపోవడం, ఆశువుగా పుట్టడం, మౌఖిక ప్రచారాన్ని కలిగి ఉండటం, 
సహజమైన శైలికలిగి పాడుకోవడానికి వీలుగా ఉండటం, జన సామాన్య 
పరిచితమైన వస్తువు కావడం, పునరుక్తిని కలిగి ఉండటం జానపద బాలగేయాల 
లక్షణాలు. వీటికి లక్షణాల కట్టుబాట్లు లేవు. అయినా శ్రుతి, లయ, తాళ 
సహితమైన ఛందో లక్షణాలు ఈ పాటల్లో గోచరిస్తాయి, 


జానవద బాలగేయాల్ని కింది రేఖా చిత్రంలోని విధంగా 
వర్గీకరించవచ్చు. 


జానపద బాలగేయాలు 


నా కా 


పిల్లలకోసర పెద్దలు పాడేవి పిల్లలే పాడుకొనేవి 


లాలిపాటలు ఆడించే నేర్పించే. ఆటపాటలు పండుగ ఎగతాళి పొడుపు 
లేదా. పాటలు పాటలు పాటలు పాటలు గేయాలు 


జోలపాటలు 


అబ్బాయిల అమ్మాయిల ఉభయుల సరిపిల్లల్ని పెద్దల్ని 


ఆటపాటలు ఆటపాటలు ఆటపాటలు  ఎగతాళిచేసేవి ఎగతాళిచేసేవి 
పిలలకోసం పెదలు పాదేవి 
లాలిపాటలు లేదా జోలపాటలు 


'జోలపాటలో తల్లి ప్రేమకన్నా ఆ ప్రేమను పిలిచిన పిల్ల ఏడుపు 
వినబడుతుంది నాకు. ఏడవకు అబ్బాయి ఏడవకు తండ్రీ అంటే ఆ మాటల్లో 
ఏమీలేదు కానీ, మన చెవులకు మాత్రం ఆ ఏడుపును భరించలేని తల్లి ఆవేదన, 
ఆమె ప్రేమ, నిస్సహాయత్వం... తల్లి ఇచ్చే ధైర్యం అన్నీ వినబడతాయి.” అంటారు 


బాల సాహిత్యం [7 
చలం, చింతాదీక్షితుల గారి ప్రజా వాబజ్బ్యయమనే (గ్రంథానికి (1955) రాసిన 
ఉపోద్దాతంలో. 


ఏడాదిలోవు విల్లల్ని ఏడువునావడానికో, ఓదార్చడానికో, 
. నిద్రపుచ్చడానికో సాధారణంగా తల్లులు పాడే పాటలివి. ఏద్చ్బే పిల్లల్ని లాలిస్తూ 
పాడేపాటలు కాబట్టి లాలిపాటలని, నిద్రపుచ్చడానికి జోకొడుతూ పాడే పాటలు 
కాబట్టి జోలపాటలని, ఉయ్యాల లూపుతూ పాడే పాటలు కాబట్టి ఉయ్యాల 
పాటలని వీటికి వ్యవహారం. పండ్డురాని పసిబిడ్డలకు ప్రబోధకరమైన 
విషయాలను జోలపాటల రూపంలో అందిస్తారు పెద్దలు. 


తెలుగులో లాలిపాటలు వేలకొద్దీ ఉన్నాయి. వీటిలో సాధారణంగా 
ఎత్తుగడలోగాని, చరణం చివరగాని '“లాలి' అనే పదం లేదా '“జోజో” అనే 
పదం పునరుక్తమవుతూ ఉంటుంది. కొన్ని పాటలు “ఆయీ ఆయీ (హాయీ 
హాయీ) అనే ఎత్తుగడలో ఉంటాయి. ఎలాంటి ఎత్తుగడా లేని పాటలూ 
ఉన్నాయి. 
ఉదాహరణకు 


లాలి లాలోయమ్మ లాలి మా యమ్మా 


జోజో అనే ఎత్తుగడ 
జో అచ్చుతానంద జోజో ముకుందా 
రార పరమానంద రామగోవిందా..... జో జో..... 


హాయీ.... అనే ఎత్తుగడ 
హాయి హాయి హాయి ఆపదలు గాయీ 


చిన్ని వాళ్లను గాయి శ్రీ ఎంకటేశా..... హాయీ.... 


18 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
ఎత్తుగడ లేనివి 
నిద్రపో నా బాబు - నిద్రపో నాన్నా 
నిద్రకు నూరేండ్లు - నీకు నూరేండ్లూ 
నిద్రపో బఐబలబ(ద్ర = రామ కుమారా 
నినుగన్న తండ్రికి - నిండు నూరేండ్లూ 


ఈ పాటల్లోని భావం చిన్న పిల్లలకు అర్ధమయ్యేదికాదు. కానీ వాటిలోని 
నంగీతం మాత్రం వాళ్లను నిద్రవుచ్చడానికో ఏడుపు నావడానికో 
ఉపయోగపడుతుంది. “ఏ దోషమూ ఆవరించని చిన్నపిల్లల హృదయ మార్దవం, 
ఏ లౌకికానుభవపు చిక్కుల్లోనూ మొద్దుబారని న్యూనత, స్త్రీ స్వభావంలోని 
నిర్మలత్వమూ, లోకతీతమైన పురాణ పురుషుల చరిత్రానుభవాన్ని తమ దోసిట్లోకి, 
ఇళ్లలోకి తెచ్చుకొని, ఇముడ్చుకోవాలనే ముగ్గల ప్రయత్నమూ ఈ పాటల్లో 
ప్రతిబింబిస్తాయి" అంటారు చలం (ప్రస్తావన పుట 4; చింతా దీక్షితులు - 
ప్రజా వాజ్బయము 1955). 


తరతరాలుగా ప్రచారంలో ఉన్న లాలి పాటల్ని పరిశీలిస్తే వాటిలోని 
భావం, విషయం వివిధ రకాలుగా కనిపిస్తుంది. కొన్ని పాటల్లో ఇలువేల్పులు, 
ఆదర్శమూర్తులు అయిన రాముడు, కృష్ణుడు మొదలైన పురాణ పురుషుల 
ప్రశంస ఉండటం తమ బిడ్డలు అంతటి గొప్పవాళ్లు కావాలనే తల్లుల కోరికకు 
ఒక నిదర్శనం. 


పుట్టింటిపై మమకారం స్త్రీలకు సహజం. ఈ పాటల్లో పుట్టింటి వాళ్లను 
పొగడడం, వరసైన వదినలాంటి వాళ్ళను ఎగతాళి చేయడం కనిపిస్తుంది. 
ఉదాహరణకు, 


“వైశాఖమాసాన వారింట పెళ్లి - వల్లభుడు అన్నయ్య పెళ్లి చేయించే 

మిళ్లి (చిన్నస్పూను) తడియాకుండ బొట్టు పడకుండా - నేర్పుగా పెద్దాదినె 
నేతులొడ్డించె 

అంతకంటె నేర్పరి చిన్నవదినె - ఆకాశాన మిళ్లి. ఆడించి పోయె” 


బాల సాహిత్యం . 19 
తల్లులకు తమ పిల్లలపై ఎలాంటి కోరికలుంటాయో ఈ పాటల్లో 
వ్యక్తమవుతుంది. 
“విశాఖపట్నాన విసిరిందిగాలి - వింజరపు రేవునా తేలింది వాడ (ఓడ) 
వర్తకుడి పేరేమి వాడపేరేమి - వాడలో పోసిన దినుసు పేరేమి 
వర్తకుడు అబ్బాయి వాడమా వాడ - వాడలో పోసినదినుసుముత్యాలు' 


పిల్లల్ని నిద్రాదేవి వొడిలోకి తీసుకొని పోయే ఈ పాటలు సాధారణంగా 
శంకరాభరణం, ఆనంద భైరవి, శ్రీరాగాల్లో ఉంటాయని ఆచార్య రామరాజుగారు 
అభిప్రాయపడ్డారు. (ఆంధ్రప్రదేశ్‌ బాలల మహాసభల ప్రత్యేక సంచిక 1977). 
మొత్తంమీద లాలి, జోలపాటల్లోని గాన మాధుర్యం ఒకప్పుడు ప్రతి తెలుగుబిడ్డకు 
అనుభవైక వేద్యమే. ఆధునిక కాలంలో వాటికి ఎక్కువగా ఆదరణ లేకపోవడం 
శోచనీయం. 


ఆడించే పాటలు 


పసిపిల్లలకు ఉగ్గుపెట్టడం, స్నానం చేయించడం, తలదువ్వడం, అన్నం 
తినిపించడం మొదలైనవి చేసేటప్పుడు పాడేపాటలివి. ఉగ్గుపాటలు, తలంటు 
పాటలు, దీవెన పాటలు, వ్యాయామం పాటలు, నడకపాటలు, చప్పట్ల పాటలు, 
జాంజి పాటలు, జడిపించే పాటలు, చక్కిలిగింత పాటలు, బువ్వ పాటలు, 
దిష్టి పాటలు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. వీటిలో తెలుగువాళ్ల నమ్మకాలు, 
ఆచారాలు, అనురాగాలు చోటుచేసుకొని ఉన్నాయి. ఉదాహరణకు ఉగ్గు 
పెడుతూ పాడే పాట 


“ఊంఊం ఉంగన్న - ఉగ్గుపాలు ఇందన్న 
గుంటెడు ఉగ్గు కమ్మన్న - ఉమ్మక కక్కక మింగన్న - బాలభాష 


ఉగ్గులోని ఆముదం వెగటుగా ఉంటుంది. అప్పుడు వాళ్ల దృష్టిని 
తమవైపు మరల్చుకోవడానికి పాటలు పాడుతారు. 


20 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
చందమామ రావె జాబిల్లి రావె 
కొండెక్కి రావె గోగు పూలు తేవె 
ఒలవని పండు ఒళ్ళో ఉంచుకొని 
_ఒల్చిన పండు చేత బుచ్చుకొని 
వెండిగిన్నెలో వెన్న పెట్టుకొని 
పైడి గిన్నెలో పాలు పోసుకొని 
అమ్మా నువ్వూ తిందురు గాని 
అట్టా అట్టా రావె” అంటూ కడుపునిండుగా అన్నం తినిపిస్తారు. 


“అంగరక్ష ఆదిరక్ష దివ్యరక్ష దీపరక్ష 
చిన్ని నా అబ్బాయికి శ్రీరంగరక్షు అని దిష్టి తీస్తారు. 


నేర్పించే పాటలు 


రెండేళ్లు నిండేసరికి పిల్లలు ముద్దుముద్దుగా పదాల్ని పలుకుతూ 
మురిసిపోతారు. క్రమంగా చిన్న చిన్న వాక్యాలను కూర్చుతారు. తొలిదశలో 
పిల్లలకు నేర్పే పాటలు చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిలో అర్భానికన్నా 
శబ్దానికి ప్రాధాన్యతమెక్కువ. అర్ధ దృష్టితో చూస్తే అవి ప్రాచీన భారతీయ 
సంస్కృతిని ప్రతిబింబించే దైవ ప్రార్ధనకు, పురాణ పురుష ప్రశంసకు, నీతి 
బోధకు సంబంధించి ఉంటాయి. తొక్కు పల్కులు పల్కే దశలోనే పిల్లలు 
సులభంగా నేర్వగల పాట చూడండి. 


“ఏనుగు ఏనుగు నల్లన 

ఏనుగు కొమ్ములు తెల్లన 

ఏనుగు మీద రాముడు 

ఎంతో చక్కని దేముడు (సెలయేరు) 


రాముడు దేవుడని తెలియజెప్పే ఈ పాటలో ఉన్న ఆద్యక్షర ప్రాస, 
అంత్యాను ప్రాస, నాల్లేసి మాత్రలకు విరుపు, పదాల పునరుక్తి మొదలైనవి 
పిల్లల వినికిడికి ఇంపుగాను, అనుకరణకు అనువుగాను ఉండి పిల్లల నోటికి 
రావడానికి సులభంగా తోడ్పడతాయి. 


బాల సాహిత్యం 21 
బాలబాలికలకు ముచ్చట గొలిపే దైవం బొజ్జగణపతి. అక్షరాభ్యాసానికి 
ముందు చదువులు తమ పిల్లలకు నిర్వఘ్నంగా సిద్ధించాలని 
“విఘ్నమ్ము లేకుండ - విద్యనియ్యవయ్య 
విఘ్నేశ్వరుడ నీకు - వేయిదండాలు” అని పిల్లలతో పలికిస్తారు. 
పిల్లలకు అంకెలు, అక్షరాలు, వారాలు, తిథులు, నక్షత్రాలు 
వెొదలైనవాటిని పాటలద్వారా నేర్పిస్తారు. అందువల్ల అవి బాగా 
గుర్తుండిపోతాయి. 


దశావతారాల్ని పిల్లలకు వరస క్రమంలో తెలిపే ఈ కింది పాటలో 
యతి, అంత్య ప్రాసలతో పాటు హాస్యం కూడా మిళితమై ఉండటాన్ని 
గమనించవచ్చు. ఆ పాట 


“మా పాప మామల్లు మత్స్యావతారం 

కూర్చున్న తాతల్లు కూర్మావతారం 

వరసైన బావల్లు వరహావతారం 

నట్టింట నాయత్త నరసింహావతారం 

వాసిగల బొట్టెల్లు వామనావతారం 

పరమగురుదేవ పరశురామావతారం 

రక్షించు మామయ్య రామావతారం 

చిట్టి నా కన్నోడ శ్రీకృష్ణావతారం 

బుద్ధితో మా చిట్టి బుద్ధావతారం 

కలివిడితో నాయన్న కలికావతారం 

వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి (సెలయేరు) 
మాతృభక్తిని కలిగించడానికి పిల్లలకు నేర్చేపాట 

“ఉన్న ఊరువిడిచి ఉండనేలేము 

కన్న తల్లిని విడిచి ఘడియుండలేము 

ఉన్న ఊరే నాకు చెన్నపట్నమ్ము 

కన్న తల్లే నాకు కల్పవృక్షమ్ము' (బాల భాషు 


22 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
ఇలా పిల్లల భావి జీవితాలకు ఉపయోగపడే విషయాలతో కూడిన 
పాటలెన్నింటినో పెద్దవాళ్లు పిల్లలకు నేర్పిస్తారు. 


పిల్లలే పాడుకొనేవి 


పెద్దలు పాడే పాటల్ని పుట్టినప్పటి నుంచి వినడం వల్ల ఆ పాటల 
గాన స్వభావం వాళ్లకు పట్టుబడుతుంది. పాటల్లోని తాళం, లయ, గతి, శ్రుతి, 
యతి, ప్రాస, నడక మొదలైన లక్షణాలు స్వరూపాలూ తెలియకపోయినా 
వాటికి అనుకరణ రూపమైన పద్ధతిలో కొత్త పాటల్ని కల్పించుకొని పాడుకొనే 
శక్తి పిల్లలకుంది. అయితే పెద్దలకున్నంత భాషా జ్ఞానం, భావనా పటిమ 
పిల్లలకుండదు కనుక వాళ్ల పాటలు చాలావరకు అర్ధరహితంగా ఉంటాయి. 


రి 


పిల్లలు తామే పాడుకొనే పాటల కర్శృత్వం సామూహికమని చెప్పాలి. 


ళం 


పిల్లలు పాడుకొనే పాటలు ముఖ్యంగా నాలుగు రకాలు. 1. ఆటవిడుపు 
పాటలు, 2. పండగ పాటలు, 8. ఎగతాళి పాటలు, 4. పొడుపు గేయాలు. 


ఆటవిడుపు పాటలు 


పిల్లలు ఆడుకుంటూ పాడుకొనే పాటలివి. పిల్లల ప్రతి ఆటకు ఒక 
పాట కద్దు. ఇవి చాలావరకు అర్ధరహితాలై ఉంటాయి. అర్ధరహితమైన పాటల్ని 
ఆంగ్లంలో 0056106 [సు265 అంటారు. ఆటల్లోని వోవభావాది 
చేష్టలకనుగుణంగా ఆ పాటల్లో తాళలయలు ఇమిడి ఉంటాయి. ఈ ఆటలవల్ల 
పిల్లలకు కలిగే శరీర వ్యాయామం, ఉత్సాహం, సంఘీభావం, పెద్దలు ఆడే 
ఆటలవల్ల వాళ్లకు కలిగే వ్యాయామాదుల విషయంలో ఏమాత్రం తీసిపోవు. 

విల్లల ఆటవిడువు పాటల్ని ముఖ్యంగా మూడు రకాలుగా 
విభజించవచ్చు. 1. అబ్బాయిల ఆటవిడుపు పాటలు, 2. అమ్మాయిల ఆటవిడుపు 
పాటలు, 3. ఉభయుల ఆటవిడుపు పాటలు. వీటికి సంబంధించిన పాటలు 
వివిధ ప్రాంతాల్లో, వివిధ రకాలుగా భిన్న పాఠాంతరాలతో ప్రచారంలో 


ఉన్నాయి. 


బాల సాహిత్యం 23 
చెడుగుడు, గోడీబిళ్ళ, గోలీలు, గిరి ఆట, బొంగరాలు మొదలైనవి 
ప్రత్యేకంగా మగపిల్లలాడుకొనేవి. ఒక్కో ఆటకు లెక్కలేనన్ని పాటలున్నాయి. 
_ ఉదాహరణకు, చెడుగుడు ఆట పాటలు కొన్ని 
క్షే ఆకు - అల్లం - సూది - సుద్ద 
ఆకు - పాకు - కర్వే పాకు 
డాం - డూం - తుసుక్కు దెబ్బ (పిల్లల పాటలు) 


ల ఎద్దూ వడంబులూ - చొప్పకట్టు దుమ్ములూ 
పాటి మీద ఎన్నెలా - పత్తి చేలో పందెము 
8. గుద్దెద్దు గంటా - గూనివాడికి చింత 
నామొగుడు అందగాడు - నాకేమి చింత 
త్న చింతాకు - పులగూర - తిందువు రారా - బామర్దీ 
5. . అంటాకు - ఆరాకు - పన్నెండు గెంట్ల - పైరాకు 


బాలురాడుకొనే ఈ ఆటలన్నీ సామూపొకాలే. బొంగరాలాటలో 
ములికితో ఎదుటివాళ్ల బొంగరానికి వీలైనన్ని గాట్లు పెడతారు. పెట్టేటప్పుడు 
పాడే ఒక పాట 


“చిలుకు ఛిలాట్‌ - ములుకు ములాట్‌ 
పామసేర్‌ - అర్ధసేర్‌ - గువ్వా దెబ్బ చూసుకో, ఈ ఆట 
ఆడే వాళ్ల మధ్య జరిగే పోటీలోని తీవ్రత పదాల విరుపులో స్ఫురిస్తుంది. 
జానపదుల్లో మగపిల్లల ఆటలకంటే ఆడపిల్లలాడుకొనే ఆటలే ఎక్కువ. 
వాటికి సంబంధించిన పాటలూ ఎక్కువే. చిక్కు చిక్కు పుల్ల, కోడిగుడ్డాట, 
అల్లీబిల్లీ, గచ్చకాయలు, గుడుగుడు గుంచం, చెమ్మచెక్క ఒప్పులకుప్ప, నాలుగు 
స్తంభాలాట, తొక్కుడు బిళ్ల, కర్రగానుగ, బుడ బడ సంచి, ఒత్తొత్తి - వారొత్తి, 
కొంగపువ్వు, బొంతలాట, ఆలంకి గుడి మొదలైన లెక్కలేనన్ని ఆటలున్నాయి. 
(తెలుగు బాలగేయ సాహిత్యం; పుటలు 131-157). ఈ ఆటపాటల ద్వారానే 
చదువు సంధ్యలు లేని ఆడపిల్లలు అంకెలు, అక్షరాల నేర్చుకొనేవారు. 


24 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
సామూహికంగా ఆడుకొనే ఈ ఆటపాటలు అర్ధరహితాలైనా కొన్ని అర్ధవంతంగా 
ఉన్నాయి. కొన్నిట్లో వైద్య విశేషాలు కూడా ఇమిడి ఉన్నాయి. 

“చిట్టి బొమ్మలపెళ్లి చెయ్య వేడుక 

శ్రీరెండు వాకిండ్లు సిరితోరణాలు 

గాజు గుమ్మాలకూ రత్ప్నకంబళ్లు 

పసిబాల కుడకలో పచ్చనక్షతలు” *... అంటూ 


వర్ణణాత్మకమైనవీ ఉన్నాయి. 
“బుడ బుడ సంచి - బుడాయి సంచి 


సంచిలో ఉన్న - చిట్టెలుక పేరు 
చెప్పకపోతే - చేరిపో మాలో” ....అంటూ 


స్నేహంగా కలుపుకోవడమూ ఉంది. 


_ కాళ్ళాగజ్జి, తత్తిం బిత్తిం, దాగుడు మూతలు, ఉయ్యాలాట మొదలైనవి. 
బాల బాలికలనే తేడా లేకుండా అందరూ కలిసి ఆడుకుంటారు. పెల్లెల్లో 
వెన్నెల రాత్రులలో అర్ధరాత్రి దాకా ఈ ఆటలు ఆడుకొని అలసిపోయి 
నిద్రపోతారు పిల్లలు. 


పండగ పాటలు 


పండగ దినాల్లోనూ, ఇతర ఉత్సవ సమయాల్లోనూ బాలబాలికలు 
ఆనందంతో, ఉత్సాహంతో పాడుకొనే పాటలివి. సంక్రాంతి, అట్లతద్ది, 
బతుకమ్మ, బొడ్డెమ్మ పండగల్లో పిల్లలు ఎక్కువగా పాటలు పాడుకుంటారు. 


సంక్రాంతి పండగ రాయలసీమలో నాలుగు రోజులు జరుగుతుంది. 
ఈ పండగ సమయంలో ఆడపిల్లలు గొబ్బెమ్మల్ని పెట్టి గొబ్బిపాటలు 
పాడుకోవడం మాత్రం పండగకు నెలముందే మొదలవుతాయి. చిన్న పిల్లలే 
గాక పెద్దవాళ్లు కూడా ఈ పాటలు పాడతారు. పాటలోని లయకు అనుగుణంగా 
చేతులు తడుతూ గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతారు. ఈ పాటలు లెక్కలేనన్ని 


బాల సాహిత్యం గ 25 
ఉన్నాయి. ప్రత్యేకశాఖగా పరిగణించి పరిశీలించదగ్గ వ్యాప్తి, వైవిధ్యం ఈ 
పాటకుంది. అన్నమయ్య (1424-1503) కూడా గొబ్బి పాటల్ని రాయడం 
ఆ పాటలకున్న ప్రాధాన్యాన్ని, ప్రాచీనతను తెలుపుతుంది. స్వరూపాన్ని, వాటిలో 
నిర్ణీతమైన విషయాన్నిబట్టి గొబ్బిపాటల్ని చాలా రకాలుగా విభజించవచ్చు. 
సామూహికంగా పాడుకొనే ఈ పాటల్ని ఒకరు పాడుతుంటే మిగిలినవాళ్లు 
అనుకరిస్తారు. పునరావృత్తి లేక పల్లవి ఈ గేయాల్లో సహజంగా కనిపించే 
లక్షణం. ఈ పాటల్లోని రాగాలు సంకీర్ణాలై ఉంటాయి. 


కథన రూపంలో, సంభాషణా రూపంలో, వర్ణనాత్మకాలు, దేవతా ప్రార్ధన 
రూపంలోనివి, హాస్య ప్రధానమైనవి గొబ్బిపాటల్లో ప్రధానంగా ఉన్నవి. 
ఉదాహరణకు వర్ణనాత్మకమైన ఒక గొబ్బిపాట 


“గొబ్బియ్యలో ఊరూరు ముందరా మా ఊరి ముందరా 
'_గొబ్బియ్యలో మా ఊరి ముందరా సిరిపొన్నమానూ 
గొబ్బియ్యలో సిరిపొన్న మానుకూ మూరెడే రేకు 
గొబ్బియ్యలో మూరేసి మాయన్న మేడ కట్టించే 
గొబ్బియ్యలో మేడలో ఉన్నాది మేలంపుకన్నె 
గొబ్బియ్యలో కన్నేకు దగ్గాది కాళస్రిబొట్టు 
గొబ్బియ్యలో బొట్టూకు దగ్గాది బొమ్మంచు చీర 
గొబ్బియ్యలో చీరాకు దగ్గాది చిటపట్ల రయిక 
గొబ్బియ్యలో రయికాకు దగ్గాది రత్నాల ఒళ్లు 
గొబ్బియ్యలో ఒళ్లూకు దగ్గాది ముత్యాలపేరు 
గొబ్బియ్యలో పేరూకు దగ్గాది పెట్టెల్ల సొమ్ము 
గొబ్బియ్యలో సొమ్మూకు దగ్గాది సొగసైన పసుపు 
గొబ్బియ్యలో పసుపూకు దగ్గాది పారేటి నీళ్లు 
గొబ్బియ్యలో నీళ్లాకు దగ్గాది నిత్యమళల్లెతోట 
గొబ్బియ్యలో తోటాకు దగ్గాది శోభనాలిల్లు 
గొబ్బియ్యలో ఇల్లూకు దగ్గాది దాల బంద్రాము 


26 


బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 


గొబ్బియ్యలో వాలు మింద దాగుండే సిలకా 
గొబ్బియ్యలో నీతోటి సిలకాలు ఎందు బోయినాయి 
గొబ్బియ్యలో నా తోటి సిలకాలు మేతకు బోయినాయి” 


గొబ్బిపాటల్లో సామాన్యంగా అభినయానికి అనుకూలంగా ఎత్తుగడలో 


కొన్ని పదాలు పునరుక్తమవుతూ ఉంటాయి. ఒక పాదం నుంచి మరో పాదాన్ని 
అందుకోవడానికి అవి ఊత పదాల్లాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు 
“భద్రుడౌ” అనే ఊత పదంలో ఉన్న పాట 


“ఆ కొండ ఈ కొండరా భద్రుడా శివాజి కొండొకటిరా భద్రుడా 
శివాజి కొండొకటిరా 

శివాజి కొండమింద భద్రుడా సిరిమల్లె లున్నాయిరా భద్రుడా 
సిరిమల్లెలున్నాయిరా 

ఆ మల్లె తేవాలిరా భద్రుడా కొప్పునిండ బెట్టాలిరా భద్రుడా 
కొప్పు నిండా బెట్టాలిరా 

కొప్పునిండ బెట్టాలిరా భద్రుడా కోలాట మెయ్యాలిరా భద్రుడా 
కోలాట మెయ్యాలిరా” 


గొబ్బిపాటల్లో ఎక్కువగా కనిపించే ఊతపదం గొబ్బియ్యలో. ఇంకా 


గౌరమ్మ, తుమ్మెదా, దేవా, ఎన్నల్‌, ఎన్నిలాయిలో మొదలైన పదాలు 
పునరుక్తమవుతూ ఉంటాయి. ఇవి కాక పాటలో మరికొన్ని పదాలు ఊత. 
పదాలుగా వ్యవహరిస్తాయి.” 


“ఒక ఊరి దేశమోడు ఎన్నిలాయిలో 

వాడు సింతమాను మగమనిసి ఎన్నిలాయిలో 
సింతమాను మగమనిసి ఎన్నిలాయిలో 
వాడు సీమకన్ను సీరనేసె ఎన్నిలాయిలో 
సీమకన్ను సీరనేసె ఎన్నిలాయిలో 

వాడు పాముకన్ను పైటనేసె ఎన్నిలాయిలో 


బాల సాహిత్యం 27 

కోమటీది అక్కల్లారా ఎన్నిలాయిలో 

మీరు గుడ్డలయినా కొంటారమ్మీ ఎన్నిలాయిలో 

కొంటే కొన్నాముగాని ఎన్నిలాయిలో 

నువ్వు సీర రొక్కం సెబ్బారబ్బీ ఎన్నిలాయిలో 

తెలంగాణా ప్రాంత ప్రజలు విశేషంగా జరుపుకొనే పండగలు బొడ్డెమ్మ 

బతుకమ్మ. ఈ పాటలు కూడా ఆడపిల్లలకే ప్రత్యేకం. వీటిలో కూడా ఊత 
పదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 


“వియ్యాల వారేమో చందమామా 

మేడలేమొ కట్టిరంట చందమామా 

వెండేది వెన్నుకర్ర చందమామా 

పైడీది వాసాలు చందమామా 

* (ఆంధ్రపత్రిక; నవంబరు 1948; పుట 14) 


ఎలాంటి ఎత్తుగడలూ లేని పాటలూ ఉన్నాయి. 


“బతుకమ్మ బతుకమ్మ భాగ్యమిచ్చింది 
భాగ్య మిచ్చిన చోట నెల్లిపూసింది 
నెల్లీకి మా తాత తోట గట్టించే 


అలలిలిలిలి అరి లలి లలి లిలిలిలి. అలి లి లిలిలిలిలిలిలిలిళిలిలిలళి 


అట్లతద్ది పండగలో అట్లు ఆరగించడం, ఉయ్యాల లూగడం విశేషాలు. 
“అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ 
ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌ 
పీటల కింద పిడికెడు బియ్యం 
పిల్లల్లారా జల్లల్లారా లేచి రారండోయ్‌” 


28 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
ఎగతాళి పాటలు 


పిల్లలు వాళ్ళల్లో వాళ్ళు నవ్వుతూ, ఇతరుల్ని నవ్విస్తూ, కవ్విస్తూ, 
పరిహసిస్తూ పాదేపాటలు ఎగతాళి పాటలు లేదా వెక్కిరింపు పాటలు. తమలో 
తామే గాక పెద్దవాళ్ళను కూడా ఎగతాళి చేసి వడిపించాలన్న కుతూహలం 
పిల్లలకెక్కువ. వరసైన వదిన, బావ, మామ, తాత మొదలైనవాళ్ళను చూస్తే 


పిల్లలు రెచ్చిపోయి ఏడిపించి ఏడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ఉదాహరణకు, 


1. “వదిన గారూ మీరు వాసిగలవారు 
వండ బోయిన చోట కుండ నాకేరు” 
2. _ పదేళ్ళనాటిదే పాత దూలమ్ము 
పడిపోయె మా బావ పల్వరుస మింద 
పళ్ళన్ని పిప్పాయె నోరెర్రనాయె 
వీధిలో బావకు విన సిగ్గులాయె 
రచ్చలో బావకు రాసిగ్గులాయె 
సభలోన బావకు తలవంపులాయె 
అత్తమామల్ని పరిహసిస్తూ - 
కొండమీద మా మామ ఇల్లు కట్టేడు 
కోరి కొడుకుల కంది మా అత్త 


కొడుకులు కొండ మీది కోతుల్ని బోలు 
కూతుళ్లు గుడివాడ కుక్కల్ని బోలు (నవ్వులు - పువ్వులు) 
అని ఎగతాళి చేస్తారు. గేలి చేయడంలో పిల్లలకు వాళ్ళు వీళ్ళని లేదు. 
“అయ్యగారయ్యగారంతంత 
అయ్యగారి పెండ్లాం ముంతంత 


ముంత దీస్మపోయి మూలలో పెడితె 
నక్కెత్తుక పాయెర నారాయణా” (తెలంగాణా పల్లెిపాటలు; పుట 17) 


బాల సాహిత్యం 29 


“పంతులు పంతులు పావు సేరు మెంతులు 
పిలకబట్టి లాగితే పీకులాటలు” లాంటి పాటలు చాలా ఉన్నాయి. 


పిల్లలందరూ ఒకచోట చేరినప్పుడు సమయం చూసుకొని ఎదుటి 
వాళ్ళను ఎగతాళి చేసి ఏడిపించడమంటే కొందరికి సరదా. అలాంటి 
సమయాల్లో అందరూ కలిసి ఉల్లాసంగా నవ్వుకుంటారు. ఉదాహరణకు, గుండు 

కొట్టించుకున్న వాళ్లను చూసి 
“బోడి గుండు బొప్పాసిగుండు - తిమ్మరాజు గారి దివిటీ గుండు 


అని 

బోడీ బోడీ బొక్కాసి - బోడోళ్లమ్మ రాకాసి” అని 

ఏడిపిస్తారు. పిల్లలు అలిగినప్పుడు వాళ్లకేదైనా ప్రేమతో ఇచ్చినా 

పుచ్చుకోరు. అలాంటి వాళ్లనుద్దేశించి 

“తమ్ముడు తమ్ముడు తాయత్తు 

తమ్ముడి పెండ్లాం మురి కిత్తు' అని అమ్మకు చెప్పానంటే 

“చెప్పుకో చెప్పుకో చెవులెక్క దీసుకో 

మిరపకాయిస్తాను మందునూరి పూసుకో అని పొగరుగా వెక్కిరిస్తారు. 
పిల్లలు పరస్పరం ఎగతాళి చేసుకొనేవే తెలుగులో ఎక్కువ. 


పొడుపు గేయాలు 


. జానపద సాహిత్యంలో పొడుపు కథలది ఒక ప్రత్యేకశాఖ. అవి కేవలం 
వాగ్రూపమైనవే కావు. బొమ్మల రూపంలో, భంగిమల రూపంలో, లెక్కల 
రూపంలో, వచన రూపంలో, పద్య రూపంలో పొడుపు కథలున్నాయి. పిల్లలు 
పొడుపు కథలు ఎక్కువగా గేయరూపంలో ఉండడాన్ని గమనించవచ్చు. 
ఉదాహరణకు, 


క్ష “పై నొక పలక - కిందొక పలక 
పలకల నడుమ - మెలికల పాము - నాలుక 


30 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
ల “ఆడ పళ పళ - ఈడ పళ పళ 
మద్దమ్మ గుడిలో - మరీ పళ పళ 
ఆమడ దూరం నుండి అల్లుడొస్తే 
మంచం కిందిద్దరు మారుమూలొకరు 
ఉలకక పలకక ఒదిగి ఉంటారు - చెప్పులు, చేతికర్ర. 
8. “ఓరోరి పాపడా - నీ ఒల్లెల్ల గుల్లరా 
కారాకు పచ్చరా - నీ కండెంత తియ్యరా' - సీతాఫలం 
జానపద బాలగేయాల్లో ప్రతి పాటకు విభిన్నమైన పాఠాంతరాలుండటం 
గమనించదగ్గ అంశం. 


కథలు 


ప్రాచీన బాలసాహిత్యంలో అనుశ్రుతంగా వస్తున్న గేయాలే గాక కథలు 
కూడా ఉన్నాయి. జరిగిపోయిన కాలాలకు సంబంధించిన ఆ కథలు కొన్ని 
యేండ్లుగా పరంపరాగతంగా వస్తున్నాయి. 

పిల్లల కథల్లో మానవులే పాత్రలుగా ఉండాలన్న నియమంలేదు. 
జంతువులు, పక్షులు, దేవతలు, రాక్షసులు, దెయ్యాలు, భూతాలు, మాంత్రికులు, 
మరుగుజ్జులు మొదలైన పాత్రలుందేవి. మానవ పాత్రలు విభిన్నమైన 
మనస్తత్వాన్ని కలిగి ఉండేవారు. వాళ్ల మధ్య ఆర్థిక తారతమ్యం ఉంటుంది. 
అంటే మానవుల్లో అన్ని తరగతుల వారు రాజు మొదలు పేద దాకా కథల్లో 
ఉండేవాళ్ళు. కథల్లో దుర్మార్గంగా, కఠినంగా ప్రవర్తించే వాళ్ళు రాక్షసులు. 
సామాన్య మానవులకు అలవికాని కార్యాలను సాధించడానికి దేవతలు తరతమ 
భేదాలతో ప్రత్యక్షమయి వరాలను ప్రసాదించేవాళ్ళు. పిల్లల్లో మానసిక 
పరివర్తనను కలిగించడానికి ఇలాంటి కథలల్లి చెప్పేవాళ్ళు. 


రెండేళ్ల వయసు నుండి కూడా పిల్లలు కథలంటే చెవికోసుకుంటారు. 
అసలు కథా ప్రక్రియ పుట్టిందే పిల్లలకోసం. నీతిబోధ కథల ప్రథమ 


బాల సాహిత్యం 31 
ప్రయోజనం. నీతి అనేది బతుకుకు మంచి మార్గాన్ని చూపుతుంది. “నీతిలేని 
వాడు కోతికంటే బీడు” అని సూక్తి. నీతుల్ని మనసుల్లో హత్తుకొనే విధంగా 
బోధించడానికి కథాసాహిత్యం చక్కని సాధనం. నీతులతోపాటు వినోదాన్ని 
కూడా ఈ కథలు అందిస్తాయి. ప్రాచీనులు తేనెలూరే విధంగా పిల్లలకు కథలల్లి 
వినిపించారు. “అనగనగా ఒక ఊరు/రాజు తో మొదలై 'కథ కంచికి 
మనమింటికి తో ముగిసే ఈ కథలు వింటున్న పిల్లల్ని ప్రపంచమంతా తిప్పి 
చివరికి ఇంటికి చేర్చుతుంది. పిల్లలు కథా సముద్రంలో పూర్తిగా మునిగి 
ముగిసిన తరవాత విస్మయానందంతో బెరా! అనుకొనే విధంగా చక్కని నేర్పుతో 
మనవాళ్లు కథలల్లినారు. 


బాలల జానపద కథల్లో పేర్కొనదగినవి 1. పిట్టకథలు, 2. కాశీమజిలీ 
కథలు, 3. అరేబియన్‌ నైట్స్‌ కథలు, 4.సిందూబాద్‌ కథలు, 5. భట్టి విక్రమార్శుని 
కథలు, 6. బేతాళ కథలు, 7.తెనాలి రామలింగని కథలు, 8.పరమానందయ్య 
శిష్యుల కథలు, 9.మొగలాయి హాస్య కథలు మొదలైనవి. 


పిట్టకథలు (నీతి కథలు) 


“పిట్టకథ” కు రెండు రకాల అర్జాలు వాడుకలో ఉన్నాయి. 1. చిన్నకథ 
లేదా ప్రాసంగిక కథ, 2.పశుపక్ష్యాదుల పాత్రలతో కూడి మానవకోటికి 
సందేశాన్నందించే నీతికథలు. రెండో అర్ధాన్ని బట్టి పంచతంత్ర కథలు, ఈసపు 
నీతి కథలు మొదలైనవి కూడా ఈ వర్గంలోనే చేరతాయి. 


పంచతంత్ర కథలు 


పంచతంత్ర కథలు గొలుసులాగా సాగిన దీర్హమైన కథలు. ఒక కథకు 
మరో కథకు ముడిపడిన బంధం ఉంటుంది. అయితే ఏ కథకాకథను తీసుకుంటే 
పిట్టకథలుగా ప్రతికథ అనిపిస్తుంది. పంచతంత్ర కథలు పిట్టకథల సమాహారం. 
అవన్నీ పొట్టి పొట్టి చిట్టి కథలే. పైగా సందర్భవశాన చెప్పినవే. అవన్నీ 
జంతు ప్రాధాన్యాన్ని కలిగి సందేశాన్నో, నీతినో అందించేవే. 


32 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

పంచతంత్ర కథలు ఒకానొక ప్రయోజనాన్ని ఉద్దేశించి సృష్టింపబడినవి. 
కథా నిర్మాణం ఇతర జానపద కథలకంటే భిన్నమైంది. శైలికి, శిల్పానికి 
వీటిలో ప్రాముఖ్యముంది. అక్షరాస్యులు -నిరక్షరాస్యులు, పండితులు-పామరులు 
అనే భేదం లేకుండ అందరి నోళ్ళల్లో నానుతూ అమ్మమ్మల ద్వారా అనుశ్రుతంగా 
ప్రచారానికి వచ్చిన ఈ కథల్ని జానపద వర్గంలో చేర్చి పిట్టకథల కింద 
జమకట్టబడింది. 


ఈ నాటిలాగా పాఠశాలలు, విద్యా శిక్షణ పొందిన ఉపాధ్యాయులూ 
లేని కాలంలో మూఢులైన రాజకుమారులను కేవలం కథల ద్వారానే సకల 
నీతిశాస్త కోవిదులుగా తయారుచేసి వారిలో ప్రాపంచిక జ్ఞానాన్ని అతివేగంగా 
కలిగించిన కథలివి. బాలసాహిత్యంలో ఈ కథలు అపురూపమైనవి. ఇవి 
కాకులు, (గ్రద్దలు, పావురాలు, పాములు, ఎలుకలు, పిల్లులు, ఎద్దులు, సింహాలు, 
నక్కలు, ఒంటెలు, జింకలు మొదలైన పశుపక్షి జాతులకు చెందిన పాత్రలతో 
నిండి ఉంటాయి. కథలో కథ, ఆ కథలో ఒక పిట్టకథ ఒక్కో కథకు ఒక్కొక్క 
నీతి పంచతంత్ర కథల నిర్మాణ స్వరూపం. వీటిలో నీతులు స్పష్టంగా ఉంటాయి. 


ఈసపు నీతి కథలు 


పంచతంత్ర కథల కోవకు చెందిందే గ్రీకు దేశీయుని సృష్టి అయిన 
ఈసపు నీతికథలు. ఈ కథల సృష్టికర్త బానిస. శమోన్‌ దీవిలో ఇడామన్‌ 
పట్టణంలో బానిసగా ఉన్నప్పుడే కథలు చెప్పే నేర్పులో పేరు పొందినవాడు. 
కథా కథన పద్ధతికి, విషయపూర్ణ్షశయ్యకు ఈసపు ఖ్యాతి ప్రపంచమంతా 
వ్యాపించింది. క్రీ.పూ. 620-500 మధ్య కాలంలో సంస్కారవంతుడైన క్రోసెన్‌ 
ఆస్థానంలో జరిగిన సాహిత్య గోష్టిలో ఈసపు విజయాన్ని సంపాదించి ఆ 
రాజు ఆస్థానంలోనే స్థానాన్ని సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి గ్రీసు 
దేశంలోని అన్ని రాజాస్థానాల్లోను రాజదూతగా పంపబడి తన కథ చెప్పే 
నేర్చుచేత పలుకుబడి సంపాదించుకున్నాడు. చివరికి బాల్టియన్‌ నగరంలో 
అనసూయాపరులు కొంతమంది ఇతనిపై దొంగతనాన్ని అంటగట్టి 
కొండచరియపై నుంచి కిందికి తోసి ఈసపు జీవితాన్ని అంతం చేశారు. 


బాల సాహిత్యం 33 

ఈసపు ఈ కథల్ని చెప్తాపోయాడే కాని రాసి పెట్టలేదు. అవి అందరి 
నోళ్ళల్లో బడి ప్రచారాన్ని పొంది అతని మరణం తరవాత మున్నూరేండ్లకు 
పుస్తకరూపాన్ని దాల్చాయి. పంచతంత్ర కథల్లాగే మానవుల స్వభావాలకు 
అనుగుణంగా జంతువుల భావసరళిలో మానవ భాషలో పెట్టి పామరజనానికి 
చెప్పగా సర్వజన రంజకమై ఇవి శాశ్వతంగా నిలిచిపోయాయి. 


ఇతర కథలు 


చిన్న కథలనే లక్షణాల్ని అనుసరించి నీతి ప్రధానమైన పంచతంత్ర 
కథలు, ఈసపు కథలే కాక ఇతర పిట్టకథలెన్నో ఉన్నాయి. బుద్ధికుశలతకు 
పిట్టకథల్లో ప్రాధాన్యమెక్కువ. స్వరూపానికి ఇవి చిన్నవెనా చమత్కార యుక్తంగా 
వస్తు వైవిధ్యంతో కూడుకొని ఉంటాయి. 


పిట్ట కథలు ఎదుటివారిని విమర్శించడానికి వ్యంగ్యరూపమైన చక్కని 
సాధనం. సమయస్ఫూర్తి ఉన్నవాళ్ళు ఇలాంటి కథల ద్వారా ఎదుటి వ్యక్తిలో 
మార్పు తీసుకురావచ్చు. ఇవి కాలక్షేపానికి చక్కగా ఉపకరిస్తాయి. 
వినోదప్రాయమైన ఈ కథల్ని హరికథకులు మధ్య మధ్యలో చెప్పి శ్రోతలను 
నవ్వించడం ఇప్పటికీ ఉన్న సంప్రదాయం. ఈ కథల్లో భిన్న మనస్తత్వాలు 
కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక వేదాంతి ఇంట్లో దొంగలు పడతారు. వాళ్ళను 
పట్టుకోవాలని ఆ వేదాంతి స్మశానంలో కాచుకొని ఉంటాడు. చచ్చినవాళ్ళు 
తప్పకుండా వల్లకాటికి వస్తారని అదేవిధంగా ఆ దొగలు వచ్చినప్పుడు 
పట్టుకోవాలని వల్లకాటిలో పడిగాపులు పడే వేదాంతి మూర్ధత్వం నవ్వు 
పుట్టిస్తుంది. 
కాశీమజిలీ కథలు 

ఆంధ్రదేశమంతా అద్భుతంగా చెప్పుకొనే కథలివి. ఇవి జానపద కథలు 


కావడంవల్ల అనేక విధాలైన కల్పనలతో ఆంధ్రదేశమంతటా కాంతాయ, 
వీటి రచయిత మధిర సుబ్బన్న దీక్షితులు. 


34 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

ప్రభాకరశాస్త్రి అనే పండితుడు శిష్యులను వెంటబెట్టుకొని కాశీయాత్ర 
చేస్తున్న సందర్భంలో చెప్పిన కథలివి. కాశీయాత్రకు బయలుదేరిన గురుశిష్యులు 
సూర్యాస్తమయం కాగానే ఒక్కో ఊరిలో ఆగి ఆ ఊరి సత్రంలో విడిదిచేసి 
మళ్ళీ ఉదయం ప్రయాణం సాగించేవారు. కాలినడకన ప్రయాణంచేసే 
సమయంలో ఆయాసం లేకుండా ఉండటానికి, నదక సాగడానికి విజ్ఞాన 
వినోద పూరితాలైన కథలెన్నిటినో గురువైన ప్రభాకరశాస్త్రి శిష్యులకు చెప్పేవాడు. 
అక్కడక్కడ మజిలీలు చేస్తూ వెళ్తున్న సమయంలో చెప్పిన కథలు కాబట్టి వీటికి 
కాశీమజిలీ కథలన్న పేరువచ్చింది. ప్రయాణ సమయంలో వాళ్ళు దర్శించిన 
రాజ్యాలు, వాటి చరిత్రలు, ఆయా రాజుల కథలు ఎన్నో అద్భుతాలు, 
సాహసాలు, వింతలు, విడ్డూరాలతో నిండిన విషయాలను కథలుగా అల్లి 
చెప్పాడు గురువు. ప్రాచీన గ్రంథాల్లోని నిగమశర్మ కథ, చంద్రసిక కథ, సోమశర్మ 
కథ, మదాలస చరిత్ర, దుష్టకాయుని కథ, అద్భుతాంశాలతో నిండిన 
పాతాళభైరవుని కథ, బ్రహ్మరాక్షసి కథ, పాతాళకేయుని కథ, దేవాలయం 
బొమ్మల కథ, చరిత్రకు సంబంధించిన చంద్రగుప్త, విక్రమాదిత్యుడు, 
కుమారగుప్తుడు, శ్రీహర్నుడు, విష్ణువర్ధనుడు, చాళుక్యులు, చోళులు, 
కాకతీయులు, పల్నాటి వీరులు, మహమ్మదీయుల దండయాత్రలు, ఢిల్లీ 
నగరంలోని అల్లకల్లోలాలు, రాయల పరిపాలన, మహమ్మదీయుల మత 
ప్రచారం, మత సంబంధమైన కథలెన్నిటినో ఆసక్తికరంగా ప్రభాకరశాస్త్రి 
శిష్యులకు చెప్పాడు. 


అరేబియన్‌ నైట్సు కథలు 


ఈ కథలు అరేబియా దేశంలో పుట్టిన కథలైనా ఆంధ్రదేశమంతటా 
వ్యాప్తిలో ఉన్నాయి. అరేబియా దేశాన్ని పరిపాలిస్తున్న షారియరు, అతని 
తమ్ముడు షాజుమాను జగదేక సుందరులైన తమ భార్యల అక్రమ ప్రవర్తనపై 
అసహ్యంతో స్తీ జాతిపై కక్షకట్టారు. షారియరు రోజుకొక స్తీని వివాహమాడటం 
ఆమెతో ఒక రాత్రి గడిపి మరునాడు చంపించి స్తీ జాతిని నిర్మూలిస్తుంటాడు. 
షారియరు ప్రధానమంత్రి పెద్ద కూతురు షారియరుకు వధువుగా వెళ్ళడానికి 


బాల సాహిత్యం 35 


పట్టుబడుతుంది. రాజు చేస్తున్న అరాచకానికి అంతు చెప్పడానికి ఉపాయం 
పన్నుకుంది. శోభనం నాటి రాత్రి పక్కగదిలో తన చెల్లెల్ని ఉంచి కథ చెప్పమని 
చెల్లెలు కోరే విధంగా శవణోత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతిరాత్రి మిగిలిన కథను 
మర్నాడు చెప్తానని ఆ కథ వినాలనే కుతూహలాన్ని రాజులో కూడా మేల్ఫొలిపి 
ఆ మర్నాడు ఆ మర్నాడు అదేవిధంగా చెప్తూ తన ముప్పును, రాజుగారి నాదీ 
ద్వేషాన్ని, దేశ స్రీ విపత్తును తప్పిస్తుంది. ఆ విధంగా మంత్రి కుమార్తె యుక్తితో 
ముప్పు తప్పించుకోవడానికి చెప్పిన కుతూహలాన్ని రేకెత్తే అద్భుత సంఘటనలతో 
కూడిన కథలే అరేబియన్‌ నైట్సు కథలు. 

అరేబియా దేశంలో వెయ్యినొక్క రాత్రులు చెప్పబడిన కథలు కాబట్టి 
వీటికి అరేబియన్‌ నైట్స్‌ కథలనే పేరొచ్చింది. అల్లాఉద్దీన్‌ మాయాలాంతరు, 
అలీబాబా నలభై దొంగలు, రాకుమారి, రాజకుమారుల కుట్ర, కీలుగుర్రం, 
రేగుపండ్లు, చిలుక కథ, మయా రాకుమారి, బాగ్జాదు కథ మొదలైనవి ఉన్నాయి. 
కేవలం అద్భుతాలేగాక న్యాయానికి జయం, అత్యాస, మోసబుద్ధి, కుట్రలకు 
అపజయం కలిగినట్లు అల్లబడి చెప్పబడిన ఈ కథలు మనసుకు హత్తుకోవడమే 
గాక మానసిక పరివర్తనను కలిగిస్తాయి. భార్య చేసిన మోసాన్ని స్త్రీ జాతి 
మొత్తానికి అంటగట్టి ఆ జాతి వినాశనానికి కంకణం కట్టుకున్న రాజులో 
కూడా మార్చు తెచ్చిన కథలివి. 


సిందూబాద్‌ సాహస కథలు 


బాగ్జాదు వర్తక వాణిజ్యాలకు పేరెన్నికగన్న నగరం. ఆ నగరంలో ఉన్న 
సిందూబాద్‌ సుప్రసిద్ధ సముద్ర యాత్రికుడు. వణిక్షృసిద్ధుడు. అతడు చూడని 
దేశంలేదు చెయ్యని వ్యాపారం లేదు. ఏడుసార్లు సాహసంతో అతడు చేసిన 
యాత్రలలో అతడు లోనయిన ప్రమాదాలు, ఆర్జించిన సిరిసంపదలు 
అపారమైనవి. ఆ నగరంలోనే హిందూబాద్‌ అనే పేదవాడొకడుందేవాడు. 
ఒక రోజు సిందూబాద్‌ సౌధం నీడలో విశ్రాంతి తీసుకున్న హిందూబాద్‌కు 
ఆమేడ నుండి నాట్యకత్తెల గజ్జెల నవ్వడులు, జంత్రవాయిద్యాలు, 


36 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
గాయనీమణుల పాటలు, పకపకలు వినిపించాయి. సిందూబాద్‌ భోగ 
భాగ్యాలను, విందు విలాసాలను గమనించిన హిందూబాద్‌ ఇతడు చేసిన 
పుణ్యమేమి? నేను చేసుకున్న పాపమేమి? అని పలవరించాడు. సేవకులా 
విషయాన్ని సిందూబాద్‌కు విన్నవించారు. అతడు హిందూబాద్‌ను పిలిపించాడు. 
ఆదరించాడు. తాను ఒళ్ళు తెలియనంతటి భోగలాలసుడు కాదని 
హిందూబాద్‌కు, అక్కడున్న తన మిత్రులకు ఏడుసార్లు తాను చేసిన సముద్ర 
ప్రయాణాల గూర్చి, ఆ ప్రయాణాల్లో తనకు ఎదురైన ఆపదలను గురించి, 
వాటిని ఎలా ఎదుర్శొన్నది, లభించిన సిరిసంపదలను గురించి వివరించాడు. 
ఆ విధంగా హిందూబాద్‌కు ప్రతిరోజూ తన సాహస యాత్రలలో ఒక కథను 
చెప్పి సువర్ణ నాణేలు బహుకరించి పంపేవాడు. ఆ సాహస యాత్రలోని 
అనుభవాలే సిందూబాద్‌ కథలు. 


_ సిందూబాద్‌ నౌకలో ప్రయాణంచేసేటప్పుడు తుపాను మూలంగానో 
మరే ఇతర కారణంచేతనో ఓడ మునిగిపోవడమో, విరిగి పోవడమో, తప్పి 
పోవడమో జరగడం, అతడు నట్టనడి సముద్రంలో గుండెలరచేత పట్టుకొని 
ఓపికకొద్దీ ఈదుతూ సముద్ర తీరాన్ని చేరడం, వింత వింత భయంకరమైన 
ఆచారాలతో కూడిన ఆ తీరవాసులకు బానిసగా చిక్కుపడటం, యుక్తితో, 
శక్తితో బయటపడటం, ఒక్కోసారి భయంకరమైన అడవులు, వింత మృగాలు, 
లోతైన లోయలు, మనుషుల్ని మింగే విషసర్పాలు, కొండల్లాంటి ఏనుగులు, 
గండభేరుండ పక్షులు మొదలైన వాటి మధ్య ప్రతిసారి భయంతో ప్రాణాలుపోయే 
స్థితికి రావడం - ఎలాగో ప్రాణాలతో బయటపడటం- ఇలాంటి క్లిష్ట పరిస్థితులు 
ప్రతిసారి ప్రయాణంలో సిందుబాద్‌కు ఎదురయ్యే కష్టాలు. వాటిని ఎదుర్కొని 
బయటపడిన ప్రతిసారీ ధాన్యరాశులు, వజ్రాలు, రత్నాలు కొండలు కొండలుగా 
అతనికి దొరికేవి. వాటిని కావలసినంత తీసుకొని పట్టణాన్ని చేరుకొని హాయిగా 
ఉండక భయంకరమైన గత చరిత్ర వద్దని వారిస్తున్నా సాహసంతో వర్తక 
యాత్రకు బయలుదేరడం మళ్ళీ అక్కడ ఎదురయ్యే విచిత్ర సంఘటనలను 
సాహసంతో ఎదుర్కోవడం ఇవి ఈ కథల్లో అద్భుతంగా వర్ణితమైంది. 


బాల సాహిత్యం 37 
భట్టి విక్రమార్శుని కథలు 


విక్రమార్శుని సింహాసనంలోని 82 సాల భంజికలు చెప్పిన కథలే 
భట్టి విక్రమార్ముని కథలు. 


ధైర్య, శౌర్య, దాన, పరాక్రమాది గుణాల్లో విక్రమార్ముని మించినవారు 
లేరు. అతని మరణం తరవాత భూస్టాపితమై పోయిన సింహాసనం ఉన్న 
పరిసరాల్లో నడయాడే వాళ్ళు కూడా ఎంత కఠినాత్ములైనా దానగుణశీలురుగా 
ప్రవర్తించడంలో విక్రమార్కుని గుణశీలాలు ఎంత ఉన్నతమైనవో 
వ్యక్తమవుతుంది. అంతటి విక్రమార్కుని సింహాననాన్ని భోజరాజు 
అధిరోహించడానికి పోగా ఆ సింహాసనంలోని ప్రతిమలు విక్రమార్మునంతటి 
వారికే ఆ సింహాసనం మీద కూర్చొనే అర్హత ఉంటుందంటూ విక్రమార్శుని 
కథలను భోజరాజుకు చెప్తాయి. ఈ కథల్లో విక్రమార్ముని న్యాయబుద్ధి, 
త్యాగశీలం, కార్యశూరత్వం, శౌర్యగుణం, పరిపాలనా దక్షత, పట్టుదల అందర్నీ 
ఆకర్షిస్తాయి. ఆంధ్రదేశమంతటా ప్రచారంలో ఉన్న ఈ కథల్లో భేతాళ కథలు 
పిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి. చందమామ లాంటి పత్రికలు వీటిని విరివిగా 
ప్రచురిస్తున్నాయి. 


భేతాళ కథలు 


భట్టివిక్రమార్ముని కథల్లో బాగా ప్రచారానికి వచ్చిన కథలు భేతాళ 
కథలు. విక్రమార్ముని పట్టుదల, అతనికున్న తెలివితేటలను వ్యక్తంచేసే కథలివి. 
పట్టువదలని విక్రమార్ముడు చెట్టెక్కి శవాన్ని భుజానవేసుకొని వస్తుండగా ఆ 
శవంలోని భూతం విక్రమార్శునికి ఒక కథ చెప్పి ఆ కథకు సంబంధించి 
జటిలమైన (వవశ్నవేని నమాధానం తెలినీ చెవృకపోతే తల 
బద్దలవుతుందంటుంది. యుక్తి చాతుర్యం, ఆలోచనా శక్తి ఉన్న విక్రమార్ముడు 
నేర్పుతో సమాధానం చెప్తాడు. రాజుకు మౌనభంగం కాగానే భేతాళుడు శవంతో 
సహా మాయమై చెట్టెక్కుతుంది. మళ్ళీ విక్రమార్శుడు చెట్టెక్కి భేతాళుని పట్టితేవడం 
భేతాళుడు కథ చెప్పడం, ప్రశ్న వేయడం, విక్రమార్శునికి మౌనభంగం కాగానే 


38 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
శవం చెట్టుకు మళ్ళీ వేలాడ్డం. ఈ కథల్ని పిల్లలే కాదు పెద్దలు కూడా ఆసక్తిగా 
వింటారు. ఇవి పిల్లల్లో ఆలోచనా శక్తిని రేకెత్తించి యుక్తి చాతుర్యానికి 
పదునుపెట్టి బుద్ధికుశలతను కలిగిస్తాయి. ఈ కథల్లో ప్రధానంగా కనిపించేది 
అద్భుతరసం. 

తెనాలి రామలింగని కథలు 


హాస్య రసంతో కూడుకున్న కథల్లో మొదట పేర్కొనదగినవి తెనాలి 
రామలింగని కథలు. రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో రామలింగడు 
పేరుపొందిన కవి. హాస్యం, యుక్తి అతని సొత్తు. కవిత్వంలో దిట్ట. అందుకే 
రామలింగని 'హాస్య కాళిదాసు” అని పిలిచేవారు. అష్టదిగ్గజాలలోని మిగిలిన 
కవులు పాండిత్యం ఉన్నా వాక్సాతుర్యంలో రామలింగని ఎదిరించడానికి 
సాహసించలేక పోయేవారు. 


తెనాలి రామలింగని జీవితంలోని నంథుటనల్నే కథలుగా 
చెప్పుకుంటారు. వాటిని వింటుంటే ఎలాంటి వారికైనా నవ్వురాక తప్పదు. 
అందుకే రామలింగని కథలు పిల్లల్నేకాక పెద్దల్నికూడా విశేషంగా ఆకర్షించాయి. 
ఈ కథల్లో యుక్తికి ప్రాధాన్యమెక్కువ. తనకున్న యుక్తి నైపుణ్యంతో ఎదుటి 
వాళ్ళను బోల్తు కొట్టించే రామలింగని వాకృమత్కృతి, సమయస్ఫూర్తి హాస్య 
పూర్వకంగా ఈ కథల్లో ' చిత్రితమైంది. లొమలింగని కథలు దేశమంతా 
వ్యాపించాయి. సులభ భాషలో వడ్డాది వీర్రాజు లాంటి వాళ్ళు వీటిని పుస్తక 
రూపంలో తెచ్చారు. 


పరమానందయ్య శిష్యుల కథలు 


పండితుడైన పరమానందయ్య తండ్రి మరణానంతరం తనకున్న 
మిడిమిడి జ్ఞానంతో గురుహీఠాన్ని అలంకరించి పనికిరాని వారినందరినీ చేరదీసి 
శిష్యులకు హితోపదేశం చేసేవాడు. గురువైన పరమానందయ్య తన శిష్యులతో 
ఆ మఠాన్ని కలకలలాడిస్తూ పొరుగూర్లకు వెళ్ళి అంతో ఇంతో సంపాదిస్తూ 
భార్యా సమేతంగా కాలక్షేపం చేసేవాడు. శిష్యులు ఎవరికివారే మహా ఘనులు. 


బాల సాహిత్యం 39 
తమ మతమూ గురువుగారు తప్ప బయటి ప్రపంచంతో వాళ్ళకు సంబంధం 
లేదు. వారికి మించిన తెలివితేటలు వేరెవ్వరికీ లేవని వాళ్ళ గుడ్డి నమ్మకం. 
ఆ పరమ మూర్భల చేష్టలే పరమానందయ్య శిష్యుల కథలు. అందరినీ 
కడుపుబ్బనవ్వించే ఈ వాస్య కథలు కృష్ణమూర్తి పట్నాయక్‌ లాంటి వాళ్ళు . 
ప్రకటించి ఉన్నారు. 

మొగలాయి హాస్య కథలు 


తెనాలి రామలింగని కథలను తలపింపజేసేవే మొగలాయి హాస్య కథలు 
కూడా. చాలా పేద కుటుంబంలో పుట్టిన బీర్బల్‌ తెలివితేటలతోబాటు 
చురుకుదనం కూడా తోడుకాగా ఉద్యోగం లేకపోయినా భక్తికి లోటు లేకుండా 
కాలంగడిపేవాడు. ఎంతటి బాధలో ఉన్న వ్యక్తినైనా నవ్వించే వాక్ళాతుర్యం 
ఉన్నందువల్ల అందరి ఆదరణకు పాత్రుదైనాడు. ఢిల్లీ పాదుషా బీర్చల్‌ 
హాస్యోక్తులకు, చతుర సంభాషణకు, సమయస్స్ఫూర్తికి పొంగిపోయి అతని 
ఆస్థానంలో స్థానం కల్పించాడు. అప్పటి నుంచి ఢిల్లీ దర్బార్‌ నవ్వుల పువ్వులతో 
నిండిపోయింది. రాజ్య వ్యవహారాలలో సహితం రాజుకు చేదోడు వాదోడుగా 
పనిచేసి తన నేర్పుతో సమస్యలను పరిష్కరించడమేగాక వాక్చాతుర్యంతో 
అందర్ని నవ్వించి బీర్చల్‌ జీవిత సంఘటనలే బీర్బల్‌ హాస్య కథలు. 


'పైన చెప్పినవే గాక పేదరాశి పెద్దమ్మ కథలు, నలుగురు మంత్రుల 
కథలు, గలివర్‌ యాత్రా కథలు వాటిని పోలిన ఇతర కథలు మొదలైనవాటిని 
పిల్లలు ఉత్సాహంగా చెప్పుకొని ఉల్లాసంగా నవ్వుకుంటారు. 
పొడుపు కథలు 

జానపద బాలసాహిత్యంలో పొడుపు కథలది ఒక ప్రత్యేకమైన శాఖ. 
“'పసివారల మనస్సుకు ఆలోచనలు కలిగించు ప్రశ్నలు వేయుచు అబ్బురపాటు 
కలిగిస్తూ అంతలోనే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ 
పొడుచుట, విప్పుటలో ఆనందమును వెల్లివిరియించునవి పొడుపు కథలు” 


40 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
అని పొడుపు కథల్ని నిర్వచించారు “జానపదగేయ వ్యాసావళి (పుట 143) 
అనే (గ్రంథంలో నేదునూరి గంగాధరం. 


పొడుపు కథలు కేవలం కథా ప్రక్రియకు సంబంధించినవి కాదు. 
అన్ని ప్రక్రియలను తనలో ఇముడ్చుకున్న ఘనత పొడుపు కథలకు దక్కుతుంది. 
ఇవి మెదడుకు మేతవేస్తాయి. బుద్ధికి నిశితగుణాన్ని కలిగిస్తాయి. తెలివితేటల్ని 
సానబెడతాయి. యుక్తి ప్రయుక్తి ప్రతిభా పాటవాల్ని పెంచుతాయి. జ్ఞాన 
తృష్ణను కలిగిస్తాయి. 


ఎదుటివాళ్ళ బుద్ధికుశలతను పరీక్షించడానికి నిర్దేశించబడ్డ ప్రశ్నలు 
పొడుపు కథలు. ఇవి ఆదిమ మానవుని చిత్తవృత్తిని, బుద్ధి వికాసం పొందుతున్న 
దశలో అతని తహతహని, అభివ్యక్తి శక్తిని ప్రతిబింబిస్తాయి. పొడుపు కథలవల్ల 
వినోదం, విజ్ఞానం రెండూ సమానంగా లభిస్తాయి. 


బాలల పొడుపు కథల్లో వాళ్ళ బుద్ధివికాసానికి తగినట్లుగా నిత్యజీవితంలో 
తటస్థపడే వస్తువులు, వాళ్ళకు పరిచయమున్న విషయాలు చోటుచేసుకున్నాయి. 
పిల్లలనుంచి పెద్దల దాకా అందర్నీ అలరించి ఆనందపరిచే ఈ పొడుపు 
కథలు లెక్కల రూపంలో, బొమ్మల రూపంలో, భంగిమల రూపంలో, గేయ, 
కథ, సామెత, పాట, పద్యం మొదలైన ప్రక్రియల రూపంలో ఉన్నాయి. 


ఉదాహరణకు, 

వాక్యరూపంలో 
అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది - ఈతచెట్టు 
పొట్టివానికి పుట్టెడు అంగలు స ఆ ఉల్లిగడ్డ 
కొనామాన్లో మిరియాల తిత్తి - తేనెతుట్ట 


ఒక సీసలో రెండు నీలాలు -..... కోడిగుడ్డు 


బాల సాహిత్యం 41 
లయాతృకమైన గేయరూపంలో 


ఒంటి స్తంభం మేడమీద 

ఒప్పగు చలవ పందిరి ఆ కొబ్బరి బోండాలు 
చలవ పందిరి నీడల్లో 

చల్లనీటి కుండలు 


ఆరావళి పర్వతం మీద 

అరవై యైదు పనసచెట్లు = బొమ్మజెముడు 
తిరిగి చూస్తే ఆకుల్లేవు 

పూవులు పూయు కాయలుకాయు 


పద్యరూపంలోనివి 

ఈ పొడుపు కథలు రకరకాల విన్యాసాలతో కూడుకొని పెద్దవాళ్ళను, 
పండితులను ఆకట్టుకొంటున్నాయి. పిల్లల పొడుపు కథలు వాళ్ళ వయసుకు 
తగ్గట్టుగా ఆటవెలది, తేటగీతి మొదలైన ఛందస్సుల్లో రూపుదిద్దుకున్నాయి. 

పాటపాడుగాని ప్రాణంబు మరిసున్న 

మాటలాడు గాని మరయు లేదు - రేడియో 


గాలి భుక్తి అయ్యె గాలించి మరిచూడ 
దీనిభావమేమి తిరుమలేశ 


గొలుసుకట్టు నిర్మాణంలో 


అంబాలు ఆ పాదాలు 
అంబాలు మీద కుంబాలు ఆ మోకాళ్లు 
కుంబాలు మీద కుడితిబాన - పొట్ట 
కుడితిబాన మీద ఈరబలక లా ఎదరొమ్మ 
ఈరబలక మీద ఇనపగుండు ఆ తల 
ఇనుపగుండు మీద ఎదురుమోసులు - వెంట్రుకలు 


ఎదురు మోసుల్లో రేచుకుక్కలు వా పేలు 


42 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
సామెతల రూపంలో 

కట్టె - కొట్టె - తెచ్చె -...... రామాయణ కథ 

సేతువు కట్టె-రావణుని కొట్టె-సీతను తెచ్చె. 

ప్రశ్చరూపంలో 

రాజ్యమందలి చిన్నదానా 

రఘుపతి కోడాలా - కొబ్బరి నీళ్లు 

బావ తొవ్వకనె, బావి కట్టకనె 

దాహానికి నీళ్లెట్లొస్తాయి? 

ఇలా జానపద బాలసాహిత్యంలో గేయాలు, కథలు, ' పొడుపు కథలు 
రూపుదిద్దుకొని ఒక తరం నుంచి మరో తరానికి విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ 
అవిద్యావంతులైన బాలలు పూర్ణ ప్రతిభావంతులు కావడానికి తోద్బడుతున్నాయి. 
ఆధునిక బాలసాహిత్యం 

ఇది ప్రయత్నపూర్వకంగా పిల్లలకోసం రాయబడ్డ సాహిత్యం. వీటి 
సృష్టికర్త పెద్దవాళ్ళే. ఇవి వస్తువైవిధ్యంతో కూడుకొని ఉండటమే గాక రకరకాల 
ప్రక్రియల రూపంలో రూపుదిద్దుకొంది. 

ఆధునిక బాలసాహిత్యంలో ప్రధానమైన ప్రక్రియలు 1.గేయాలు, 
2.కథలు, 3.నవలికలు, 4ఉనాటికలు, 5.బుర్రకథలు, 6.జీవిత చరిత్రలు, 
7.నృత్యగేయ నాటికలు, 8.యాత్రా సాహిత్యం, 9. బాలవిజ్ఞాన సర్వస్వాలు 


గేయాలు 


గేయాల్లోని వస్తువైవిధ్యాన్ని, రచనా విధానాన్ని పురస్కరించుకొని ఆధునిక 
_ బాలగేయాలను కింది విధంగా విభజించి పరిశీలించవచ్చు. 


1. ప్రశంసాత్మక గేయాలు 
2. లాలిపాటలు 


బాల సాహిత్యం 43 
3. బుజ్జగింపు పాటలు 
4. శబ్ద చమత్కార గేయాలు 
ర్‌. ప్రార్ధన గేయాలు 
6. విద్యావిషయిక గేయాలు 
7. ప్రబోధాత్మక గేయాలు 
8. ఆటపాటలు 

9. పశుపక్ష్యాదుల పాటలు 

10. పండుగల పాటలు 

11. నవ్వులాట పాటలు 

12. ప్రకృతి పాటలు 

13. వైజ్ఞానిక విషయ గేయాలు 

14. కథాగేయాలు 


ప్రశంసాత్మక గేయాలు 


చిన్నపిల్లల అందచందాలను, ముద్దుముచ్చట్లను, చిరునవ్వుల్ని, చిలిపి 
చేష్టల్ని చిత్త ప్రవృత్తుల్ని ప్రశంసిస్తూ చిత్రించిన గేయాలు ప్రశంసాత్మక గేయాలు. 
ఇవి కొంత కవితా శిల్పంతో భావ ప్రధానంగా ఉంటాయి. ఇలాంటి గేయాలు 
జానపద బాలసాహిత్యంలో ఎక్కువగా లేవు. ప్రాచీనమైన లాలిపాటలు, 
జోలపాటలో మాత్రం పిల్లల ముద్దుముచ్చట్లను పొందుపరచడం కనిపిస్తుంది. 
తెలుగు పిల్లలను వస్తువుగా గ్రహించినట్టి రచయితల వర్ణనా వైచిత్రి, 
సౌందర్యదృష్టి, వైయక్తిక భావనారీతి ఆధునికులు రాసిన ప్రశంసాత్మక గేయాల్లో 
వ్యక్తమవుతాయి. 


బాలలు పరబ్రహ్మ స్వరూపులని చాలామంది భావన. అలాంటి 
బాలలకు, బ్రహ్మకు అభేదాన్ని సూచిస్తూ దంటు కృష్ణమూర్తి 


అన్నారు. 


లక్ష్మి 


బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 


“బాలదేశం భారతదేశం 

బాలపట్నం బ్రహ్మపట్నం 

బాలరూపం బ్రహ్మరూపం 

బాలవాక్యం బ్రహ్మవాక్యం 

గ్‌ (బాల; సెప్టెంబరు 1946) 


శళలిలిలి లలిత. అలి శి శిరి లికి కి శి కి 666 


బాలలు భగవంతునికి ప్రతిరూపాలు అనే భావాన్ని వింజమూరి 


కొండమీద కోవెల - కోవెలలో దేవుడూ 

చిన్నారీ పాపాయి - చిరునవ్వున దేవుడూ 

బంగారు పల్లకిలో - ఊరేగును దేవుడూ 

రంగారు పాపాయి - మనసే ఒక దేవుడూ (పసిడి మనసుల 


పాలపాటలు; పుట 10) 


బాలల ప్రశంసాత్మక గేయాల్లో వాళ్ళ అందచందాల్ని హావ భావాల్ని, 


పసిడి నవ్వుల్ని వర్ణించే గేయాలెక్కువ. 


“మా పాప అందం మతాబీల చందం 
మా పాప వాక్యం జిలేబీల పాకం 
మా పాప హాసం గులాబీ వికాసం 
మా పాప కోపం పకోడీల కారం 
(బాల; జూలై 1947; పుట 17) 


అంటూ గిడుగు సీతాపతి నూతన ఉపమానాలతో పాప అందచందాల్ని 
తెలిపాడు. 


'మాయమర్శమెరుగదులే - మాటమంతి తెలియదులే 
మాటి మాటికెందులకో - మధురముగా నవ్వునులే 
కలలోపల కథలేవో - కని నవ్వును కాబోలును 
కళ్ళు తెరచి కలయేదని - తెల్లబోవును కాబోలును” 
(హరివిల్లు పుట 27) 


బాల సాహిత్యం 45 
అంటూ నండూరి రామమోహనరావు పాప నవ్వును వెన్నతో, వెన్నెలతో, 
గువ్వలతో, మువ్వలతో, పువ్వులతో పోల్చాడు. 

ఇంటిలో పాపాయి పుట్టంగ ముద్దు 

తొట్టిలో పాపాయి ఊగంగ ముద్దు 

అటు ఇటూ పాపాయి నడయాడ ముద్దు 

“అత్తత్తతాతి అని అన్నప్పుడు ముద్దు (ముద్దు పాటలు) 
పిల్లల ప్రతి కదలికా తల్లిదండ్రులకు ముద్దే అంటారు వేజండ్ల సాంబశివరావు. 

పిల్లల ఊహలకు ప్రతిబింబం నార్ల చిరంజీవి రాసిన కింది గేయం. 


“అమ్మా నేనొక కరంగుమబ్బునై ఆకాశంలో ఎగిరిపోనటే ? 

దేశ దేశముల తిరిగి నే తీయని వానలు వర్షిస్తానే? 

అమ్మా నేనొక పూలనౌకనై ఆ సముద్రముల దాటిపోనటే 

వింత దీవిలో రత్నాల్‌ ముత్యాల్‌ సంతరించుకొని తిరిగి రానటే 

పాపా! ఎక్కడుంటివే అని పలుకరించితే చాలే అమ్మా 

నీ ఒడిలోనే వాలిపోనటే నీ ముద్దులలో మునిగిపోనటే' (జాబిల్లి పాటలు) 


పిల్లల మనస్తత్వాన్ని ప్రతి బాలగేయ రచయిత ఏదో ఒక రూపంలో 
చిత్రించారు. 
లాలిపాటలు 


లాలిపాటలు ఆధునికాలు కావు. అత్యంత ప్రాచీనాలు. వీటికి అనుకరణ 
ప్రాయాలైన గేయాలను ఆధునికలు చిత్రించారు. వీటిలో విషయంలోను, 
భావంలోను కొత్తదనం కనిపిస్తుంది 


“లాలి లాలీ బాల - లాలి గోపాలా 


లాలి భరతాన్వయా - లంకార బాల 


అశిలిలిలళలిలి అలికి లలి లికి లికి కిలికిలి లికి లికి లికి6లిలి 644 


46 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
వెన్న మీగడ జున్ను - అన్ని తినిపెరిగి 
తిన్నగా మన తెనుగు - తేనె చవికొనుము 
నిత్య కళ్యాణమూ - పచ్చతోరణమూ 
తెలుగు నేలను జేసి - పలుకుమో బాలా 11లాలీ॥ 
(బాల; ఏప్రిల్‌ 1947; పుట 30) 


గట్టెకమలమ్మ రాసిన ఈ గేయంలో తెలుగు దేశం, తెలుగు సంస్కృతి 
చక్కగా ప్రశంసించబడింది. 


పిల్లల్ని నిద్రపుచ్చే సన్నివేశానికి అనుగుణంగా బాలగంగాధర్‌ తిలక్‌ 
రాసిన కింది పాటలో ఆయనకున్న సామాజిక స్పృహ ప్రతిబింబిస్తుంది. 


“నిదురించు చిట్టి నా తండ్రీ! నిదురించు బంగారు తండ్రీ! 
నీకు నా కన్నీరు నిత్యదీవన శాంతి! 
నీకు నా ప్రాణమే నీరాజనపు శాంతి 1॥1నిదు॥ 
నిరుపేద నీ తల్లి నిరుపేద నీతండ్రి - దోసిదైనా లేదు 
ఉసురు నిలిపే గంజి 11నిదు॥ 
కన గ న (ఆంధ్రమహిళ; జూన్‌ 1944; పుట ౩2) 


ఆధునిక రచయితలు రాసిన లాలిపాటల్లో ప్రబోధాత్మకాలూ ఉన్నాయి. 


“ఉగ్గుపాలు త్రాగినీవు ఊయలనే ఊగి 
హాయిగా తీయగా. నిదురపోరా! 


అలతి లి లిలిలిలి. అిలిలిలిలిలిలిథికి. కఠి6 6666596666 


విల్లు విద్యలో ఘనుడవై వెలుగొందర విశ్వమందు 
పలువురి మన్ననలతో పేరొందర జగతియందు 
కత్తిపట్టి గుర్రమెక్కి ఎదిరించర వీరులనూ 

బాల వీర చంద్రుడవై చాల ఘనత పొందుమురా” 


(పురాణపండ కామేశ్వరరావు; బాలగేయాలు; పుట 28) 


బాల సాహిత్యం 4 
ఆధునిక బాలగేయాల్లో లాలిపాటలు తక్కువే. వాటికంతగా ప్రచారం 
కూడా లేదంటే అతిశయోక్తికాదు. 


బుజ్జగింపు పాటలు 
పిల్లలు మారాము చేసినప్పుడు, ఏద్పినప్పుడు, అల్లరిచేసినప్పుడు తల్లుల 
సహనశక్తి ఒక పరీక్ష ఎంత విసిగించినా విసుక్కోకుండా చిన్న చిన్న పాటలు 
పాడి బుజ్జగించి పిల్లల సామదాన పద్ధతిలో సముదాయిస్తుంది. 
సాధారణంగా పిల్లలు అన్నం తినే సమయంలో ఎక్కువ మారాము 
చేస్తుంటారు. మాటలతో, పాటలతో మురిపించి, మరిపించి తినిపించడం 


ప్రతి తల్లి అనుభవానికి వచ్చే సన్నివేశం. ఉదాహరణకు, 'చందమామ రావె 
గేయం చూడండి. నండూరి రామమోహనరావు రాసిన గేయమిది. 


“చందమామ రావె - జాబిల్లి రావె 

మబ్బులెక్కి రావె - మా ఇంటికేసి 

గయ్యాళి పాపను ఉయ్యాల ఊపి 

లాలించి హాయిగా జోలల్లు పాడి 

కళ్ళలో తీయనీ కలలల్లి పోవె' (హరివిల్లి పుట 25) 

పిల్లల కోరికలన్నీ తీర్చడం ఏ తల్లిదండ్రికీ సాధ్యంకాదు. వాళ్ళ కోరిక 

తీర్చనప్పుడు వాళ్ళు ప్రయోగించే ఆయుధం అలక. అలాంటి సన్నివేశంలో 
రాంజీ రాసిన గేయం. 


“పకపక నవ్వే పసిడి బొమ్మలు - కిచకిచ అరిచే పొట్టి పిట్టలు 
చరచర పోయే చిట్టి పాపకు - కావాలంటే తెచ్చేదెలాగు 


ప. 


48 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
తళ తళ మెరిసే మింటి తారలు - వన్నెలు కురిసే వెన్నెల రేడు 
పకపక నవ్వే బోసి పాపకు - కావాలంటే తెచ్చేదెలాగు 
పాప కోరికలు విన్నారండీ - కోరిన వన్నీ తెస్తారండీ 
తేగలిగితే ముందుకు రండి - మా పాపకు చప్పున అందించేస్తా 

(బాల; అక్టోబర్‌ .195'7; పుట 49) 


శబ్ద చమత్కార గేయాలు 


అర్ధానికి గాని, భావ పరిపుష్టికి గాని అంతగా ప్రాధాన్యం లేకుండా 
శబ్ద చమత్యారంతో కూడిన బాలగేయాలను ఇంగ్లిషులో 10156056 [స్పుగులు 
అంటారు. తెలుగులో అలాంటి వాటిని అనుకరిస్తూ ఆద్యంతాను ప్రాసలు, 
యతులు, యమకాలు, ధ్వన్యనుకరణ పదాలు మొదలైనవాటిని ప్రయోగించి 
రాయబడ్డ గేయాలివి. జానపద సాహిత్యంలో బాలల సృష్టి అని చెప్పదగిన 
ఆటపాటల్లో శబ్ద ప్రధానమైన పాటలు -కనిపిస్తాయి. అవి కేవలం 
అర్ధరహితమైనవి కావు. శబ్ద చమత్కార ప్రధానమైనవీ కావు. లయతో 
కూడుకున్నవి 1210150056 సుగులం లో శబ్ద చమత్మారముంటే ఉండవచ్చు కాని 
560056 ఉండదు. అన్వయించుకొంటే శబ్ద చమత్కార ప్రధానమైన ఆధునిక 
బాలగేయాలు అర్ధవంతంగానే కనిపిస్తాయి. 


కుక్కడపు సత్యనారాయణ (శ్రుతికింపుగా రాసిన కింది గేయంలో శబ్ద 
ప్రాధాన్యమే గాని అర్థ ప్రాధాన్యం కనిపించదు. 


జై గోవిందు జై గోవిందు - గాంధికి విందు బూందీ తిందు 
బడిలో హిందుస్తానీ విందు - ఏకుల రాట్నం తీయామందు 
బాలను గొందు బాగుగ నుందు - జై జై యందు జై హిందు” 
(బాల; సెప్టెంబరు 1946; పుట 74) 
న్యాయపతి రాఘవరావు రచించిన కింది గేయంలోని శబ్ద చమత్కారం 
గమనించదగింది. ఆయన ఈ గేయం ద్వారా ఒక సందేశాన్ని అందించడానికి 
చేసిన ప్రయత్నం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. 


బాల సాహిత్యం 49 


“అనగా అనగా ఒక చిచ్చు 
దీపావళికే ఇది వచ్చు 
వస్తే మనకెంతో డబ్బు ఖర్చు 
ఇంట్లో ఒక బొచ్చుకుక్క ఉండొచ్చు 
చిచ్చు వెలిగిస్తే దాని బొచ్చు అంటుకోవచ్చు 
మీ యింట్లో దోమలు ఉండొచ్చు 
చిచ్చు పొగకి దోమలు చచ్చు - కాని 
గదిలో కాల్పొచ్చని మీరనుకోవచ్చు 
గచ్చు మీద కాలిస్తే గచ్చు పెచ్చులూడొచ్చు 
అదిగాక ఇంటికి డేంజర్‌ హెచ్చు 
కనుక బాలలూ! ఈ చిచ్చును 
కొనకుంటేనే మీ పెద్దలు మెచ్చు!” 
(బాల; నవంబరు 1950;పుట 16) 


ఇలాంటి గేయాలు చాలా ఉన్నాయి. వీటి వైశిష్టం అతి సులభంగా 
పిల్లలకు నోటికి రావడం. శబ్బాశయమైన హాస్యం ఈ గేయాల్లో ఉండటంవల్ల 
వాటిని పిల్లలు నవ్వుతూ ఆనందంగా పాడుకుంటారు. 


ప్రార్ధన గేయాలు 


చిన్న పిల్లల్లో భక్తి భావాలను నాటడానికి ఉద్దేశించినవి ప్రార్ధన గేయాలు. 
ఆధునిక బాలసాహిత్యంలో ఇవి ఎక్కువగానే కనిపిస్తాయి. పిల్లలకు అక్షరాభ్యాసం 
చేయించేటప్పుడు, వినాయకునికి మొక్కించడం, సరస్వతికి పూజలు 


జరిపించడం తెలుగు నాట అనాదిగా వస్తున్న ఆచారం. 


భక్తి భావంతో దేవునికి దండం పెట్టడాన్ని నేర్చే కింది గేయం కె.ఎస్‌. 
ప్రకాశరావు రచన. 


50 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

“చిటికెను వేలు చెల్లాయి - ఉంగరం. వేలు బంగారు 

మధ్యవేలు నాయన్న - చూపుడు వేలు నీకేసి 

బొటన వేలు బొట్టెట్టి - ఐదువేళ్ల అరచేయి 

అరచేయి అరచేయి అంటిస్తే - దేమునకు దణ్ణం పెట్టొచ్చు. 

(బాల; అక్టోబర్‌ 1957; పుట 24) 

“చిన్నీ కృష్ణుడు పుట్టాడు - చిటపట పువ్వులు కురిశాయి 

చిన్నీ కృష్ణుడు నవ్వాడు - తళ తళ మెరుపులు మెరిశాయి 

చిన్నీ కృష్ణుడు నడిచాడు - తప్పట్లు కొట్టింది భూదేవి 

చిన్నీ కృష్ణుడు ఆడాడు - అప్పుడు ఆటలు పుట్టాయి 

చిన్నీ కృష్ణుడు పాడాడు - అప్పుడు పాటలు పుట్టాయి” 

(లక్క పిడతలు) 
రాం రాం భజనండోయ్‌ - రామదేవుని భజనండోయ్‌ 
పూలూ పత్రీ తేరండోయ్‌ - పూజలు బాగా చేయండోయ్‌ 
(బాల సాహిత్యమంజరి) 

అంటూ పిల్లలు భజనలు చేస్తారు. 
విద్యావిషయిక గేయాలు 

పిల్లల్లో విద్యపై ఆసక్తిని పెంచడానికి విద్యార్ద్షనలో మొదట అక్షరాలు, 
అంకెలు, వారాలు, తిథులు, నెలలు,బుతువులు మొదలైన వాటిని పరిచయం 
చేస్తారు. అవి గేయరూపంలో ఉంటే పిల్లలు ఉల్లాసంగా పాడుతూ 
నేర్చుకుంటారు. తొందరగా నోటికొస్తాయి కూడా. అలాంటి గేయాలను 
పరిశీలిస్తే పిల్లలకు ఆసక్తిదాయకంగా, ప్రయోజన పూర్వకంగా వినోదాన్ని 
మేళవించి, విజ్ఞానాన్ని రంగరించి రచనలు చేయడానికి ఆధునిక రచయితలు 
ప్రయత్నం చేశారు. 


తెలుగు అక్షరాలలో ఆదర్శాలను పొందుపరిచి బుగత సాంబమూర్తి 
రాసిన గేయం 


బాల సాహిత్యం క్‌ 


“అఆ ఇ ఈ అనియెదము - అందర మొకటై మెలగెదము 

ఉ ఊ బు బూ అనియెదము - ఉల్లాసంగా ఉండెదము 

ఎ ఏ ఐ అనియెదము - ఎప్పుడు సత్యము పలికదము 

ఒ ఓ బె అనియెదము - ఓరిమి నెప్పుడు మెలగెదము 

కఖగ ఘ అనియెదము - కలసి మెలసి యుండెాదము 

శషస హ అనియెదము - శౌర్యముతోడను మెలగెదము' 
(బాల; జూలై 1951; పుట 29) 


అలాగే ఆంగ్లాక్షరాలతో అల్లిన గేయాలూ ఉన్నాయి. బచ్చల 
మునికన్నయ్యగారి గేయం 
“43 ౮6) నేర్వండి ఎక్కువ జ్ఞానం పొందండి 
22౯2౮6 గషవరుసగనూ ఇంపుగ వింటూ చదవండి 
13 16% ఆటలతో వైజాగ్‌ వరకూ వెళ్ళండి 
70/2 లను పూరించి ఎగ్జామినేషన్‌ నెగ్గండి.. 
(బాల; జూలై 1954 పుట 4) 


అంకెలు నేర్పే గేయాలు ఎక్కువగా ఉన్నాయి. కనుపర్తి వరలక్ష్మమ్మ 
అంకెలతో చేసిన తత్వబోధను చూడండి. 
“ఒక్కడె పరమాత్మ నిక్కంబుగాను 
మంచి చెడ్డలు రైండె మహినిల్చ్బు సుమ్మి 
మూటి నెర్గిన వాడె ముని తల్లజుండు 
వేదముల్నాలుగు విదితంబు గాదె 
ఐదు భూతంబులె ఆధారములను 
బుతువు లారెగ కాలగతిని నడిపించు 
ఏడు కొండల వాడె ఇలవేల్పు మనకు 


52 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
దిక్కు లెన్న్మిది గాదె లెక్కించి చూడ 
తొమ్మిది వాకిండ్ల బొమ్మయే తనువు 
పది రూపముల హరి ప్రభవించె గాదె” 
(బాల సాహిత్యమంజరి) 


పిల్లలకిష్టమైన చిరు తిండ్లతో బలిజేపల్లి మూర్తి వారాలను నేర్పించే 
ప్రయత్నం చేశాడు. 


“ఆదివారము నాడు ఆవడలు పెరుగు 
సోమవారము నాడు సొజ్జియప్పాలు 

మంగళవారము నాడు మైసూరుపాకు 
బుధవారము నాడు బూరి ముక్కలును 
లక్ష్మివారము నాడు లడ్డూమిఠాయి 

శుక్రవారము,నాడు సేమియా హల్వా 
శనివారము నాడు శనగ గుగ్గిళ్ళు 

అన్ని వారములు అన్ని చిరుతిండ్లు 

లీలగా తినిపించు బాలకును తల్లి 

(బాల; అక్టోబర్‌ 1949). 


ఇలా తిథులు, నెలలు, బుతువులు, నక్షత్రాలు, రంగులు, రుచులు, 
ధ్వనులు మొదలైన వాటిని గేయాల్లో పొందుపరచి పిల్లలకు సులభశాలిలో 
అందించారు. బాలసాహిత్య రచయితలు. ఉదాహరణకు, నెలలు నేర్చే గేయం 


“వైత్రమాస మేగుదెంచె - చక్కని వేప ప్రసాదం 
వైశాఖం వచ్చేనేడు - పసందైన మామిడులూ 
జ్యేష్టమాస మేతెంచెను - చెప్పరాని ఎండలతో 
ఆషాధం ఆగమించె - ఆషామాషీ జల్లుల 
థశావణమాసం వచ్చెను - చల్లని వానలు తెచ్చెను 


భాద్రపదం అరుదెంచెను - పంట పొలాలను పిలిచెను 


బాల సాహిత్యం 53 


ఆశ్వయుజం అదిగదిగో - అమాంతముగ చలివచ్చెను 
కార్తీకం కానుపించె - కమ్మని వెన్నెల రాత్రుల 
మార్గశిర మరుదెంచెను - మంచులతో అంచలతో 
పుష్యమాస మేతెంచెను - పూవులతో పుణ్యాలతో 
మాఘమాసం మరుగుదేరె. - మాసిన మైోడులతోన్‌ 
ఫాల్గుణమదె వచ్చె వచ్చె. - పచ్చని చిగురాకులతో 


(బాల గేయాలు; పుట 6) 


దాశరథి ఈ గేయంలో తెలుగు నెలలతోపాటు ఆయా కాలాల్లో 
ప్రకృతిలోనూ, వాతావరణంలోను వచ్చే మార్పులను కూడా పరిచయం చేశారు. 
ప్రబోధాత్మక గేయాలు 

చిన్న పిల్లల్లో నీతి నియమాల్ని కలిగించడానికి ఉద్దేశించిన ప్రబోధాత్మక 
గేయాలు ఆధునిక బాలసాహిత్యంలో ముక్కారు పంటగా పండింది. పిల్లలకు 
మంచి చెడ్డలను తెలియజెప్పి వాళ్ళను సత్ర్రవర్తకులుగా తీర్చిదిద్దడమే 
బాలసాహిత్యం యొక్క పరమ ప్రయోజనం. “నీతిలేని వాడు కోతికంటె బీడు 
అని లోకోక్తి. “నీతిలేని విద్య నిరర్ధకం” అని కూడా అంటారు. పిల్లలు 
విద్యతోపాటు శుచీ, శుభ్రత, క్రమశిక్షణా, సత్ర్రవర్తన, విశ్వపేమ, సోదర 
భావం, ఆస్తిక్యబుద్ధి, సచ్చీలం మొదలైన సద్గుణ సంపత్తులను కూడా చిన్నప్పటి 
నుంచీ పెంపొందించుకోవాలి. పిల్లలకు ఆచరణ యోగ్యమైన ప్రబోధాత్మక 
గేయాల్ని చూద్దాం. 


“విద్య లేనివాడు వింత పశువు విద్య నభ్యసించడానికి వయోబేధం 
లేదు. కానీ దానికి బాగా అనువైనది బాల్యదశ. పిల్లల్ని సక్రమంగా బడికి 
పంపే బాధ్యత పెద్దలదే. పిల్లల విజ్ఞాన భాండాగారమైన బడికి రమ్మని బి.వి. 
నరసింహారావు ఆహ్వానించారు. 


54 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
“బడికి రారో చిన్న - బడికి రా చిన్న 
బడి యంటె విజ్ఞాన - భాండారమన్న 
చదువు నేర్వనివాడు - సరిగ ఓరన్న 
. రెండు కాళ్లేయున్న - మొండి పశువన్న 
నక (వెన్నెల బడి; పుట 12) 


పిల్లలకు చదువే కాదు దానితోబాటు ఉత్సాహాన్నీ ఆరోగ్యాన్నీ ప్రసాదించే 
ఆటపాటలూ ముఖ్యమని, పెద్దలను గౌరవించమని, క్రమశిక్షణతో మెలగమని, 
గురువుల్ని పూజించమని, ఎదుటి వాళ్ళకు కీడు తలపెట్టవద్దని, భూమిలో 
లభ్యమయ్యే ప్రతి వస్తువూ అందరికీ సమానంగా అందేట్లు చూడటం మానవ 
ధర్మమని, ప్రగతి సాధనకు ఐకమత్యం, సర్వమానవ సౌభ్రాతృత్వాలతోపాటు 
విజ్ఞానం చాలా అవసరమని, భూతదయ, విశ్వమానవ ప్రేమ, మత సామరస్యం 
మొదలైన భావాల్ని గేయాల్లో పొందుపరిచి పిల్లలకు చెప్పే ప్రయత్నం చేశారు 
రచయితలు. ఉదాహరణకు, మత సామరస్యాన్ని బోధించే సమతారావు 
రచించిన 'సమతారైలు” అనే గేయం 


'“సమతీ రాజ్య రైలుబండి పోతున్నదీ 
సర్వజనుల కిందులో చోటున్నదీ 
నీతియనే బొగ్గుతిని నడుచునట్టిదీ 
న్యాయమనే నీరుతాగి సాగునట్టిదీ 
కులమత ఖేదాల కిచట చోటులేదండీ 
మనుషులైన చాలు బండి ఎక్కవచ్చండీ 
(శ్రమ జీవుల కందరికీ ఆహ్వానమూ 
సోమరి పోతుల కిందులో లేదు స్థానమూ 


అథితి థిథిలికకిలలి. అలి లికి లలి లలి లిలిలి అలి శిరి లి రి ల 6666666660 6066. అళి66 666 


(బాల గేయాలు; మూడవ భాగం) 


బాల సాహిత్యం క్‌5్‌ 


ఆటపాటలు 


పిల్లల ఆటలు ఎన్నోరకాలు. జీవితంలో ఒక భాగమైన ఆ ఆటలు 
తెలుగువాళ్ళ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలు. పిల్లలకు ఆనందాన్ని 
కలిగించే ఆట పాటలు అతి ప్రాచీన కాలం నుంచి సంక్రమిస్తూనే ఉన్నాయి. 
' ఆటలకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన ఆధునిక రచయితలు అలాంటి పాటలను 
విరివిగా రచించారు. ఒకప్పుడు విద్యాలయాల్లో సాయంకాలం అదే పనిగా 
పిల్లల్ని ఆడించేవారు. ఆరు బయట ఆడుకోవడానికి అనువైన పాఠశాలలు 
ఈనాడు లేకపోవడంతో ఆటలు కూడా కనుమరుగై పోతున్నాయి. 


పిల్లలను ఆడుకోనివ్వకుండా అడ్దుపెట్టే తల్లిదండ్రులు జాతి దాస్య 
చిహ్నాలంటారు లక్ష్మీనరసింహాచార్యులు. 


“ఆడుకో పాడుకో - అబ్బాయి నీవు 
అద్దు రారెవ్వరూ - అలిసినందాక 
అబ్బాయి ఆటలకు - అద్దుపెట్టేటి 
తల్లిదండ్రులు జాతి - దాస్య చిహ్నాలు” 
(బాల; జూన్‌ 1947; పుట 11) 


సామాన్యంగా పుట్టినప్పటి నుంచి పిల్లలు జీవితమంతా ఆటపాటలతోనే 
గడుస్తుంది. చప్పట్ల పాటలు, ఊగూగు పాటలు పిల్లలకు దేహ పరిశ్రమను, 
నిర్భీతిని కలిగించడానికి పెద్దలు పాడేవి. నాలుగైదేండ్ల నుంచి పిల్లల సొంత 
ఆటలు పాటలు మొదలవుతాయి. సైకిలు, బస్సు, రైలు మొదలైన వాహనాలను 
అనుకరిస్తూ ఆడుకొనే పాటలు కొంతమంది కలిసి సామూహికంగా ఆడుకొనే 
బంతి ఆట, చెడుగుడు, గోలీలు, బొంగరాలు మొదలైనవి మగ పిల్లలకు 
సంబంధించినవి. 


అమ్మాయిల ఆటపాటలు జానపద సాహిత్యంలో ఎక్కువ. ఆధునిక 
సాహిత్యంలో తక్కువ. అవి కూడా ఆడుతూ పాడే వాటికంటే ఆటలాడే వాళ్ళను 


56 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 


వర్ణించేవే ఎక్కువ. బొమ్మరిల్లు ఆటలో బొమ్మల పెళ్ళిళ్ళు చేయడమేగాక పెళ్ళి 
కూతురిని అత్తారింటికి సారె చీరలతో సాగనంపే గేయం చూడండి. 


“లక్కపిడతలు కొన్ని - చక్కెరా చిలకలు 
సారెట్టి బొమ్మలకు - సాగనంపిస్తుంది 
మా చిట్టి పాపాయి - పెళ్ళిలో పెద్దగా 
మురిసి పోతుంటుంది - మెరిసిపోతుంటుంది 
| (ఆంధ్రజ్యోతి సచిత్రవార పత్రిక) 
మరో గేయం 
“పాపాయి పెట్టింది - బొమ్మలా కొలువు 
అక్కయ్య తెచ్చిన - చెక్క బొమ్మలతో 
ఇరుగింటి పొరుగింటి - పాపలందరినీ 
రమ్మంటు పిలిచింది - బొమ్మలా పెళ్ళికి 
పశుపక్ష్యాదుల పాటలు 


పక్షులు, జంతువులు మొదలైన వాటి ఆకారాలు, అరుపులు, చేష్టలు 
పిల్లల్ని అమితంగా ఆకర్షిస్తాయి. ఇంట్లో మనుషులతోపాటు మసలే కుక్క 
పిల్లి, ఆవుదూడ, మేక మొదలైన సాధు జంతువులు ఒక విధంగా పిల్లల 
నేస్తాలే. ఈ పాటల్లో ధ్వన్యనుకరణ సహితంగా వాటిని, వాటి చేష్టల్ని వర్ణించడం 
కనిపిస్తుంది. ఉదాహరణకు, 
“మ్యావ్‌ మ్యావ్‌ పిల్లి - మా యింటి పిల్లి 
మ్యావ్‌ మ్యావ్‌ పిల్లి - మీసాలపిల్లి 
దొంగవోలె యింట జొచ్చి - పాలుతాగి పెరుగుతాగి 
కుండలన్ని కిందతోసి - నేతిగిన్నె ఖాలిచేసి 
కళ్లు తెరచి మూసుకొనుచు - పారిపోవు దొంగపిల్లి 
(వాన కురిసింది) 


బాల సాహిత్యం 57 

పిల్లలు అరుస్తుంటే “ఏమిటా కాకి గోల” అని పెద్దలు విసుక్కోవడం 
చూస్తుంటాం. ఆటలకోసం ఎక్కడెక్కడో తిరిగొచ్చిన పిల్లల్ని “కాకిలాగా 
ఊరిమీదబడి ఎక్కడ తిరిగొచ్చావని” పెద్దలు దండించడం పరిపాటి. పెద్దలు 
కాకితో పోల్చి పిల్లల్ని విసుక్కుంటే ఈ గేయంలో ఇంటింటా తిరిగి నిందలపాలు 
కావద్దని పాపాయి కాకికి నీతులు చెప్తుంది. ఆ గేయం 


కాకీ ఓ కాకీ - కారు నలుపు కాకీ 
కావు కావు కావుమని - గోల చేతువేలనే 
ఇరుగు పొరుగు ఇళ్లకేగి - ఆటలాడుకుంటెనేమో 
కాకిలాగ ఇల్లిల్లూ - తిరగనేల అంటుంది 
ఇంటింటా తిరిగి నీవు - గోల చేయబోకే 
అందరి అమ్మలచే. ఇలా - నిందలు పడబోకే” 
(చిట్టి ముత్యాలు; పుట ర్స 
పచ్చని రంగు, ఎర్రని ముక్కు తియ్యని పలుకులతో ఉండే 
రామచిలుకను పాపాయి ప్రశ్నించే తీరును మాల్యశ్రీ వర్ణించారు. 


“పచ్చ పచ్చని రంగు నీకెలాగు వచ్చెను చెప్పవే? 

పసరుటాకుల గుబురులందున్న మెసలు చుండుటవల్లనా? 

ఎర్ర ఎర్రని ముక్కు నీకెలాగు వచ్చెను చెప్పవే? 

మిగుల పండిన పండ్లనెప్పుడు పొడిచి తినడం వల్లనా? 

తీయని తీయని పలుకు నీకెలాగు వచ్చేను చెప్పవే? 

చిన్ని పాపల చిట్టిమాటలు తరచు వినడం వల్లనా? 

(ఆంధ్రజ్యోతి వార పత్రిక) 

ఎగిరే పిట్టలు, పడగెత్తి ఆడే పాము, మెల్లగ సాగే నత్త, అక్వేరియంలో . 
బంధించబడ్డ చేప, చిమ్మచీకటిలో మెరిసే మిణుగురు, ఇండ్లలో గూళ్లు కట్టి 
బూజుపట్టే సాలెపురుగు, కోడి, చిలుక, బాతు, కోకిల, నెమలి, పిచ్చుక, కుక్క 
పిల్లి, తువ్వాయి, మేక మొదలైన వాటికి సంబంధించిన పాటలెన్నో ఉన్నాయి. 


58 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
పండుగల పాటలు 


ఉగాది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, నాగులపంచమి, విజయదశమి, 
అట్లతద్దె, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి, రాముని పండుగ మొదలైన 
హిందువుల పండుగలు, రంజాన్‌, క్రిస్మస్‌ లాంటి పండగలేగాక స్వాతంత్ర్య 
దినోత్సవం, గాంధీ జయంతి, బాలల దినోత్సవం మొదలైన ఉత్సవాలకు 
సంబంధించిన పాటలెన్నో ఉన్నాయి. మొదటి రకానికి సంబంధించిన పాటల్లో 
చాలా వరకు వర్ణన ప్రధానం. రెండవ రకం గేయాల్లో ప్రబోధం ప్రధానం. 
తలారా స్నానంచేసి, కొత్తబట్టలు కట్టుకొని ఉత్సాహంతో అందరూ కలసిమెలసి 
పిండివంటల్ని భోంచేసి ఆనందంగా గడిపే పండగ వేడుకల్ని ఈ గేయాల్లో 
వర్ణించడం కనిపిస్తుంది. కొత్తల్లుడు అత్తారింటికి రావడం, పండక్కి వచ్చిన 
బావగారిని వరసైన మరదళ్ళు ఆటపట్టించడం కూడా పండుగ కార్యక్రమాల్లో 
ఒక భాగం. ఉదాహరణకు ఒక పండగ పాట 


“వచ్చిందయ్యా వచ్చింది - ఉల్లాసంగా సంక్రాంతి 

తెచ్చిందయ్యా తెచ్చింది - తెలుగువాకిట సుఖశాంతి 

గణ గణ గంటల నాదంతో - గల గల గజ్జెల రావంతో 

కిలకిల కిలకిల నవ్వులతో - గరిసెలు నిండగ రాసులతో 1వ॥ 
(ఎల్లోరా పండుగల పాటలు - కథలు) 


నవ్వులాట పాటలు 


ఇతరుల్ని సరదాకోసం ఎగతాళి చేసి ఏడిపించి అందరూ కలిసి 
ఉల్లాసంగా నవ్వుకోవడానికి ఉపకరించే పాటలే నవ్వులాట పాటలు. 


చెల్లెల్ని అక్కో అన్నో ఎగతాళి చేస్తూ ఏడిపించే పాట చూడండి. 
వేజండ్ల సాంబశివరావు రాసిన “ముద్దు పాటలు” లోనిది ఇది. 

“చిట్టిపొట్టి చెల్లెలా - చిట్టి ఎలుక నేస్తమా 

వేరుసెనగ పప్పులన్ని - ఎట్లు మాయమయ్యెనే 

చిట్టి నీదు వంతు ఎంత - చిట్టి ఎలుక వంతు ఎంత 


బాల సాహిత్యం 59 

ఇంటికొచ్చిన బావగారిని మరదళ్ళు ఆటపట్టించడం అలవాటుగా 
వస్తున్న ఒక ఆచారం. బావ వరసైన అత్త కొడుకును గాని, మామ కొడుకును 
గాని, అక్కభర్తను గాని ముప్పతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించకుంటే 
పిల్లలకు తోచదు. బెల్లంకొండ చంద్రమౌళి ఇంటికొచ్చిన బావగారిని 
సత్మరించడానికి మరదళ్లు చేస్తున్న సన్నాహాలు చూడండి. 


“బావ వచ్చాడోయ్‌ బావ వచ్చాడు 

బందరు మిఠాయి పట్టుకొచ్చాడు 

మిడిమేళమును జేసి తొడపాశమెట్టీ 

జిల్లేడు దండలూ మెళ్లో వేద్దామా 

బుగ్గల బూరెలూ వండి పెడదామా 

జుట్టుకు పూలను చుట్టి చూదామా 

పారటాకులు దెచ్చి పైగప్పుదామా 

మామిడాకులు దెచ్చి మడుపు లిద్దామా 

నల్లుల్ల మంచాన తెల్ల దుప్పటినీ 

పరిచి మన బావకూ పరుపులేద్దామా” (చిరు గంటలు) 


ఎ.వి.రంగయ్య “ఇద్దరు మామలు గేయంలో చందమామకు తన సొంత 
మామకు సామ్యం చెప్తూ మేనమామను మేలమాడడం కనిపిస్తుంది. 

“ఉన్నారమ్మా మామలు - ఎన్నగ నా కిద్దరూ 

మింటిపైన ఒక్కరూ - మా ఇంటిలోన ఒక్కరూ 

మింటిపైన మామ - పాల మీగడవలె నున్నాడు 
- ఇంటిలోని మామ - నల్ల రేగడివలె నున్నాడు 
మింటిపైన మామకు - మిల మిల చుక్కలతో చెలిమి 
ఇంటిలోని మామకు - ఎడనెడ కుక్కలతో చెలిమి” (ఊయెల) 


ఇల్లరికపు అల్లుడంటే అందరికీ చులకనే. అల్లునికి అత్తవారింట్లో 
రాచమర్యాదలు జరుగుతాయి. కానీ ఇల్లరికపుటల్లునికి జరిగే మర్యాదలు: 
ఇలా ఉంటాయంటారు నరసింహారావు. 


60 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
“అత్తమామల పూజ బత్తితో చేస్తాడు 
ఇల్లరికము వచ్చిన అల్లుడయ్య 


చింకి పాతిచ్చినా చీదరించక కట్టు 11 ఇల్ల॥ 

మాడు చెక్కల కూడు మారుపలకక తినును 1 ఇల్ల॥ 

కసువూద్చి పనిచేసి మసిపాత్రలను తోము 11 ఇల్ల॥ 

పెండ్లాము ఆజ్ఞలను ప్రీతితో పాలించు 1 ఇల్ల॥ 

పల్లరు పరుపుపై పవ్వలించును తాను ఇల్ల! 
(ప్రియదర్శి గేయాలు) 


మలయశ్రీ రాసిన తాతను గేలిచేసే పాట చూడండి. 
“పెళ్లిచేసుకుంటవ అంటే - పిల్లను ఎవరిస్తారన్నాడు 
పళ్ళులేని మా తాతయ్య! - తెల్లని జుట్టు తాతయ్య! 
పిల్లను తెస్తాం అని చెప్పి - పిల్లను తీసుకొని వస్తే 
పెళ్లాం ముసలమ్మను చూచీ - వల్లను పొమ్మని అన్నాడు 


కొత్త పెళ్లాము కావాలనెడి కోరికున్నది తాతగారికి 
ఒళ్ళు ముడతల తాతగారికి కళ్ళుమసక మా తాతగారికి 


పెళ్లి పిల్ల పడుచుది యిదిగో - అని పిల్లి పిల్లను తీసుకవస్తిమి 


ఆ లా 


తెల్లబోయె మా తాతయ్య - పళ్లికిలించెను తాతమ్మ 


(రంగుల పిట్టలు; పుట 21) 
ఎడమొగం పెడమొగం పెట్టుకున్న అమ్మానాన్నల్ని చూసి పిల్లలుపాడే 
"కింది పాట పైడిపాటి సుబ్బరామ శాస్రిగారి రచన. ఇలాంటివి పిల్లల నోట 

వినగానే తల్లిదండ్రులు కోపతాపాలు కూడా ఎగిరిపోవడం ఖాయం. 


బాల సాహిత్యం 61 
“అమా నాన్నా - అతుకుల బొంతా 
చిజ్టూ బుజ్టూ - కస్ఫూ బుస్స్ఫూ 
అమ్మది తూర్పు - నాన్నది పడమర 
అమ్మ దగ్గరి కెడితే - అట్లు తిరగేసూ 
అయ్యదగ్గరి కెడితే - కజ్ది విరగేసూ” 
(బాల భారతి) 
అలపర్తి వెంకటసుబ్బారావు 'మా వూరి వారు చిన్ని గ్రంథంలో 
గ్రామంలో నివసించే ఇరవైరకాల వృత్తుల వాళ్ళను గేలిచేస్తూ వ్యంగ్య రచన 
చేశారు. ఉదాహరణకు 
మునసబు: ముఖ్యులు వీరు - మునసబు గారు 
తగవులు పెంచు - తలలను టత్రుంచు 
సర్పంచి: సర్పంచిగారు - దర్పంగలవారు 
ఓట్లపుడె వీరు - మాట్లాడుతారు 
నాటువైద్యుండు: నాటు వైద్యుండు - మోటుపని మెండు 
పథ్యంబు లావు - తధ్యంబు చావు 
తెలుగు వాళ్ళ గృహ జీవితానికి సంబంధించిన సన్నివేశాల్లో పరిహాసానికి 


అనువైన పాత్రలు బావ, వదినలు జానపద బాలగేయాల్లో ఎక్కువ. ఆధునిక 
గేయాల్లో తక్కువ. 
ప్రకృతి పాటలు 

ఆకాశం, చంద్రుడు, వెన్నెల, చుక్కలు, మబ్బులు, సముద్రం, కెరటాలు, 
చెట్లు, కొండలు అందర్నీ ఆకర్షించే మనోహరమైన ప్రకృతి దృశ్యాలు. వాటి 
సౌందర్యాన్ని వర్ణిస్తూ రాసినవే ప్రకృతి పాటలు. ఆయా బుతువుల్లో, కాలాల్లో 
ప్రకృతిలో జరిగే వింత మార్పుల్ని కూడా ఈ గేయాలు చిత్రిస్తాయి. 


62 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

క్షణ క్షణానికి ఆ వింత. అందాల్ని సంతరించుకొనే ఆకాశాన్ని దాన్ని 
ఆశ్రయించుకొని ఉండే సూర్య చంద్రుల్ని, చుక్కల్ని పిల్లలు ప్రతిరోజు చూస్తూ 
అమితమైన ఆనందానుభూతుల్ని అనుభవిస్తుంటారు. ఉదాహరణకు చందమామ 
గేయం 


“అలరు తెల్లని కిరణములతో అవతరించే చందమామ 
నల్ల నల్లని కారు చీకటి వెళ్లగొట్టె చందమామ 
పాలుతాగే పిల్లవాళ్లకు చాలనేస్తం చందమామ 
ఆటలాడే కుర్రవాళ్లకు హాయిగొలిపే చందమామ 
వేడుకలరే చుక్క గుంపుకు రేడు చక్కని చందమామ 
దిగంతాలకు వెలుగు నిచ్చే దివ్య దీపం చందమామ” 


దిగాంతాలకు వెలుగునిచ్చే చందమామ 'దివ్య దీపం) గా పేర్కొనడం 


అద్భుతం. 
“నల్లని ఓ మబ్బులారా! - నలిగిన మీ బట్టలన్ని 
జాబిలిపై ఉతికి ఇప్పుడు - చాకిరేవు పెట్టారా? 
సబ్బులాంటి జాబిల్లిని - చల్లగ మీరరగదీసి 
మీ బట్టలనుతికి కొండ - మీద ఆరవేస్తారా!” 
(బాలాభిరామం; పుట 10) 


జాబిల్లిని సబ్బు బిళ్ళతోను, తెల్లమబ్బుల్ని వెన్నముద్దలతోను పోల్చి 
మిరియాల రామకృష్ణ వర్ణించిన ఈ గేయంలోని చమత్కారం గమనించదగింది. 

పౌర్ణమి నుంచి క్రిమ క్రమంగా క్షీణిస్తూ వచ్చే చంద్రుని అరుగుతున్న . 
సబ్బు బిళ్ళతో పోల్చడం అందమైన కల్పన. అలాగే కొండలపై ఆకాశం మీద 
తేలియాడే మబ్బుల్ని ఆరవేసిన బట్టలుగా ఊహించడం అద్భుతం. చీకట్లో 
భయపడే చంటిపిల్లలు. 


బాలసాహిత్యం 63 
.'ఎండలారి పోవుదాక - ఎక్కడ దాక్కుంటావే 
నీవే ఒక బూచివంట - నిజమేనా చీకటీ 
(రంగు రంగుల రత్నాల దీపాలు) 


అంటూ ఆ చీకటిలోనే మంతనాలు చేసే సాహసం పిల్లలకు వస్తుంది. 


బుతువులలోని ప్రకృతి శోభను ఉదాత్తమైన భావాలతో వర్ణించాడు 
మిరియాల రామకృష్ణ, 

“పూల పల్లకి నెక్కిపోతూ - నేలపై దిగె చైత్రమాసం 

మొగ్గలన్నీ మొగం విప్పీ - ముద్దు ముద్దుగ నవ్వుకున్నై 

నల్ల నల్లని తుమ్మెదలలో - చల్లగాలులు ఆడుకున్నై 
ఎండబండిని ఎక్కిపోతూ - ఇచట ఆగెను జ్యేష్టమాసం 
వేడిగాలులు క్రక్కుకుంటూ - వెళ్లిపోతున్నాయి ఎండలు 
వేషమంతా విప్పివేస్తూ - వేగిపోతున్నాయి గుండెలు 

సంబరంగా అంబరంపై - శ్రావణం దిగివచ్చి నిలిచెను 

నల్ల మొగములు వేసి మబ్బులు - జల్లుతున్నై వాన చినుకులు 

పచ్చిదుప్పటి కప్పుకుంటూ - పండుకున్నై చేల గట్టులు 


(బాలాభిరామం,) 


బుతువులన్నిట్లోను వసంత బుతువుకొక ప్రత్యేక స్థానముంది. ప్రకృతి 
మనోహరంగా అందాల్ని సంతరించుకొనే ఈ కాలంలో చెట్లన్ని పచ్చని 
ఆకులతో, రంగు రంగుల పూలతో కన్నులవిందు చేస్తే పక్షుల కిలకిలలు, 
కోయిల కుహూ కుహూ రావాలు వీనుల విందు చేస్తాయి. అందుకే కవుల 
కావ్యాల్లోని బుతువర్ణనలు ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. 


ఏ భాషా కవిత్వంలో అయినా ప్రకృతి వర్ణనలకు ప్రాధాన్యముంటుంది. 
తెలుగు బాలగేయ రచయితలు కూడా పిల్లల మనస్సుకు, దృష్టికి, ఆలోచనలకు 
అనువైన పద్ధతిలో ప్రకృతిని ఎన్నోవిధాలుగా అభివర్ణించారు. ఖగోళపరమైన 
వర్ణనలలో చంద్రుని పరమైన పాటలెక్కువ. వాటిలో పౌరాణికమైన కథలు, ; 


64 బాలసాహిత్యం = వివిధ ప్రక్రియలు 
నమ్మకాలు, కవి సమయాలు చోటుచేసుకున్నాయి. బాలగేయ రచయితలు 
ఉదాత్తమైన భావశిల్పాన్ని తమ బాలగేయాల్లో ప్రదర్శిస్తారు. కొన్ని గేయాల్లో 
కవులకున్న పాండిత్య ప్రతిభ ప్రస్ఫుటమవడం గమనించదగ్గ విషయం. అయినా 
అలాంటి గేయాలు విల్లల్లో కల్పనా చాతుర్యాన్ని, ఉవోశక్తిని 
పెంపొందిస్తాయనడంలో సందేహం లేదు. 


వైజ్ఞానిక విషయ గేయాలు 


ఆధునిక విజ్ఞానం మానవ మేధస్సును ఆకాశంలోకి ఇలవికాని వేగంతో 
ప్రసరింపజేస్తున్న ఈ రోజుల్లో మానవుడు తన చుట్టూ ఉన్న పరిసరాల్నేగాక 
విశాల విశ్వాన్ని కూడా అరచేత పట్టాలని ప్రయత్నించే ఈ తరుణంలో ప్రకృతి 
విశ్వరూపాన్ని పిల్లలకు పరిచయం చేయడం చాలా అవసరం. విజ్ఞాన 
విషయాలు పిల్లలకే గాక పెద్దలకు కూడా చాలామందికి అపరిచితం. ఎంత 
సులభ భాషలో రాసినా విజ్ఞానశాస్త్ర గ్రంథాల్లోని విషయాలు, సాంకేతిక పదాలు 
పిల్లలకు అర్ధంకాక పోవడంవల్ల అవి వాళ్ళకు రుచించవు. గేయాల రూపంలో, 
బొమ్మలలో బోధిస్తే ఆసక్తికరంగా ఉంటాయి. స్థూలంగా, సహేతుకంగా, 
ప్రశ్నోత్తర రూపంలోను అయితే క్లిష్టమైన విషయాలు కూడా సులభంగా 


పట్టుబడతాయి. 


విశాలమైన ఈ విశ్వంలో అనంతమైన అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో 
తెలిసినవి చాలా తక్కువ. తెలుసుకోవలసినవి ఎక్కువ. 


“విశ్వమంతా విద్యాలయం తమ్ముడా 
మనమంతా విద్యార్భులం చెల్లెలా 
నేర్చిన కొద్దీ నేర్వగవచ్చును 
ప్రకృతియే ఒక పెద్దబాల శిక్ష 
(బాలభారతి) 


అన్నాడు ఏడిదకామేశ్వరరావు. భూలోకం ఒక విజ్ఞానభాండం. జీవిత 
పర్యంతం కృషిచేసినా దాని అంతు తెలుసుకోవడం కష్టం. 


బాల సాహిత్యం 


65 


నృష్టికి సంబంధించి, జరిగిపోయిన, జరుగుతున్న కాలాలకు 
సంబంధించి ఎన్నో సందేహాలొస్తుంటాయి. వాటిని తెలుసుకోవడానికి 
ఇతరులనాశ్రయించడం సహజం. విజ్ఞాన విషయాలు ప్రశ్నోత్తరాల రూపంలో 
వెలువడటానికి కారణం అదే అయివుండవచ్చు. 


పిల్లలది విరిసీ విరియని జ్ఞానం. వాళ్లకు కలిగే సందేహాలకు ఇంట్లో 
తల్లిదండ్రులు, పెద్దలు, బడిలో గురువులు తీరుస్తుంటారు. అందుకే చాలా 
గేయాలు తల్లీ కొడుకులు, గురుశిష్యుల సంభాషణా రూపంలో ఉన్నాయి. 


ఉదాహరణకు 
*. కొడుకు: 


కొడుకు: 


లి మేష్టారు: 


పిల్లలు: 


మేష్టారు 


అమ్మా నువ్వెరుగుదువట అయ్య వారు చెప్పిరి 
అన్ని నిన్ను అడిగి నన్ను - అరయమంచు తెల్పిరి 
దేశమంటె ఏమిటె? -దివిగ చేయుటెవ్వరె? 
అమ్మనాకు తెలుపవే - అర్ధమరయ చెప్పవే. 
దేశమన్నమనుజులు - దీప్తి గూర్చువారలు 

దివిని భువిగ చేయగల్లు - ధీరులురా వారలూ. 
సూర్యచంద్రులెవ్వరే? - చుక్కలన్న నేమిటే? 
చక్కగాను అమ్మ నాకు - ఒక్కసారి చెప్పవే. 

సూర్య చంద్రులన్నను - చుక్కలెన్ని వున్నను 
భూమివలె గ్రహములని - బుధులు నుడివినారురా 


గాలులు రెండూ కలుసుకొని నీళ్లుగ మారును ఏమిటని? 
బెను ఉదజనీ ఆమ్లజనీ కలిసి నీళ్లుగ జెనండీ. 
నీళ్లలోనే నిప్పుంటుందని మీరెపుడైనా విన్నారా? 


కడలి కడుపులో నిప్పుంటుందని తెలుగు మాష్టారన్నారు. 
అది బడబాగ్నియని చెప్పారు. 
పటం ల (స్వతంత్రభారతి;పుట 10) 


66 - బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

పురాణాలు సూర్యచంద్రుల్ని దేవతలుగా వర్ణిస్తే సూర్యుడు ప్రాణకోటికి 
జీవాధారాన్ని వెలుగు, వేడి కాలాన్ని ఇచ్చే ఒక గోళమనీ, నక్షత్రాలు చూపుకు 
చిన్నవైనా సూర్యగోళంకన్నా పెద్దదని శాస విజ్ఞానం నిరూపిస్తుంది. సూర్యుని 
మూలంగానే రాత్రింబవళ్లు ఏర్చ. -.శ్నాయన్న విషయాన్ని వేజండ 
సాంబశివరావు వివరించారు. 

“అంతా చీకటి అంతా చీకటి - కారణమేమిటి అన్నయ్యా! 

వెలుగూ వేడీ ఇచ్చే సూర్యుడు - పడమట గుంకెను తమ్మయ్యా 

లోకమంతా ఈ నిమిషాన - చీకటి మయమా అన్నయ్యా? 

కానే కాదు ఈ నిమిషాన - పగలొకలున్నది తమ్మయ్యా 

అక్కడ చీకటి ఇక్కడ పగలు - కారణమేమిటి అన్నయ్యా? 

మన ముందే ఈ భూమి గుండ్రముగ - ఉండుటవలనోయ్‌ తమ్మయ్యా' 

(పాల పాటలు; పుట 25) 


సమతారావు 'మామతో ఒక మాటి అనే బాల గేయాన్ని రష్యావాళ్లు 
. ప్రధమ స్పుర్నిక్‌ను ప్రయోగించినపుడు రచించినట్లు చెప్పుకున్నారు. అంతకు 
ముందు చందమామను గురించి ప్రచారంలో ఉన్న కథల్ని వల్లెవేస్తూ ఆధునిక 
విజ్ఞాన శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాలను ఏకరువు పెడ్తూ మున్ముందు భూలోక 
వాసులలో ఎలా మసలుకోవాలో చెప్తూ విజ్ఞానంతో వినోదాన్ని మేళవించి 


పిల్లలకు అందించినారు. 


“రావోయి రావోయి ఓ చందమామా 

రాకుంటివా మేమె రాగలము మామా! 
అందాలు చిందుతూ ఆనందమొసగుతూ 
మబ్బుల్ల చాటునే దోబూచులాడుతూ 
అందకుండా మమ్ము ఆడించుతుంటావు 
మోమోటమునకైన మామాటి కౌననవు 


బాల సాహిత్యం 67 


ఎన్నాళ్లు లేవోయి ఓ చందమామా 
వద్దన్న వస్తాములే ముద్దుమామా! 
పాలసంద్రాన నువు ప్రభవించి నావనుచు 
ఫాలాక్షునకు నీవు జడలోని పువ్వనుచు 
దక్ష ప్రజాపతికి ముద్దులల్లుడవంచు 
ఎన్నెన్నో గాథలను విన్నాము నిను గూర్చి 
ఒకసారి పలకవోయ్‌ ఓ చందమామా 
నిజమెంతో తెలపవోయ్‌ మా చందమామా! 
ఈనాటి నరుడంటె ఏమిటనుకుంటివో 
పరమాణు శక్తిగల అసమాన బలశాలి 
ప్రకృతినె శాసించు పరమ శివుడొక్కొకడు 
దివికి నిచ్చెన వేయు ధీశాలి ప్రతియొకడు 
చూచావు గదటోయ్‌ స్పుత్నిక్కుమామా 
కన్నావు గద మాదు రాకెట్టు మామా! 
వెండిబంగారాలు రకరకపులోహాలు 
కొండలకు కొండలే దండిగా గలవటే 
అనుభవించెడు వారు అచ్చోట కరువటే 
ఉన్నాము కోట్లాది ఉర్విపై దిగులేల? 
అల్లుళ్లమై మేము వత్తుములె మామా 
అనుభవింతుము నీ సొత్తంత మామా 
పు యానా ల (బాల గేయాలు; ౩వ భాగం) 


ఆధునిక విజ్ఞానంలో ఇతోధికంగా పెంపొందుతున్న భావాలను, 
భారతీయుల అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్నవాటిని వివరిస్తూ వసంతరావు 
వెంకట్రావు 'విశ్వరహస్యము” అనే గ్రంథాన్ని సులభశైలిలో గేయ. రూపంలో 
రచించారు. 


68 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

(గ్రహణం ఏర్పడే ' విధానాన్ని వర్షం కురిసే విధానాన్ని పిల్లలకు 
తెలియజెప్పడమే గాక వస్తు వాహనాదులు ఎలా నడుస్తాయో, వాటిని ఎలా 
తయారుచేస్తారో చెప్పారు కవులు. శారీరక విజ్ఞానాన్ని తెలిపారు. శాస్త్రవిజ్ఞానం 
బహుముఖమైంది. అనంతమైంది. ఒక్కనాలుగు పుటల్లో తెలియజెప్పేది కాదు. 


వైజ్ఞానిక బాలగేయాల్లో ఆకాశ వర్గానికి చెందినవే ఎక్కువ. భౌతిక 
రసాయనకాది శాస్త్రాలకు సంబంధించినవి తక్కువ. ఈ బాలగేయాల్లో 
రచయితలు శాస్త్ర పరిభాషను పరిహరించి పొడి పొడి వాక్యాలను, సరళశైలిని 
పాటించినారు. 


గేయకథలు 


గేయరూపంలో కథా ప్రధానమైన రచనలు గేయకథలు. కథలను 
కథలుగా గాక గేయ కథలుగా రాయడం కవితా విన్యాసం. ఇవి 
చదువుకోవడానికి చాలా హృదయంగా ఉంటాయి అంటారు ఏడిద 
కామేశ్వరరావు (బాలల గేయ కథలు 1979). విషయ వైవిధ్యాన్నిబట్టి వీటిని 
ఆరు రకాలుగా విభజించవచ్చు. 


1.పారాణికాలు, 2. నీతిబోధకాలు, 3.యుక్తి ప్రధానాలు, 
4.హాస్యకరుణాద్భుతాలు, 5.స్టల పురాణాలు, 6. భక్తి ప్రధానాలు. 
పౌరాణికాలు 

భారతం, భాగవతం, రామాయణం, శివపురాణం మొదలైన 


పురాణాల్లోని కథలను, సన్నివేశాలను గ్రహించి గేయ రూపంలో రాసిన కథలివి. . 
పద్దెనిమిది పర్వాల మహాభారతాన్ని ఒక చిన్న గేయంలో చొప్పించి రాయడం 


య 


చూడండి. 


“'పంచమవేదం మహాభారతం ఈ 

వంచకులందరి కొక గుణపాఠం 
ధృతరాష్ట్రునికి పుట్టిరి నూర్లురు 
దుర్మార్గులౌ కౌరవులు 


బాల సాహిత్యం 69 
పాండురాజునకు పుట్టిరైదుగురు 
ప్రతిభాశాలురు పాండవులు 

పాండవా[గ్రజుని మాయజూదమున 
పలు మోసములతో ఓడించే 
సభలో ద్రౌపది కొంగును లాగియు 
చావును గోరిరి కౌరవులు 

సత్యము ధర్మము శాంతిని భువిలో 
స్థాపించిరి ఆ పాందవులు 
కుత్సితమున తమకున్నది చాలక 
చచ్చిరి నూర్గురు కౌరవులు 


బాల పౌరాణిక కథాగేయాల్లో ఆదర్శనీయమైన పాత్రలను, కథల వెనుక 
ఉన్న ముఖ్య సన్నివేశాలను ఆధారంగా రాసిన గేయాలెక్కువ.. 


ఉత్పల సత్యనారాయణాచార్య తెలుగు కావ్యాల్లోని కథల నాధారంగా 
చిన్ని కృష్ణుడు, శమంతకమణి, ఉత్పలమాల, కుమార సంభవం మొదలైన 
కథగేయ రచనల్ని చేశారు. వాటిలో చాలా గేయాలున్నాయి. ఇవన్నీ చక్కని 
గేయశైలిలో కథా కథనంతో సాగాయి. ఆ శైలికి ఉదాహరణ గంగావతరణ 
కథలోని భాగం 


“సగరు డనెడి మహారాజు 
చాల గొప్ప బలవంతుడు 
అతనికి ఇద్దరు భార్యలు 
అరవై వేల కుమారులు 


70 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

ఆ రాజొక అశ్వమేధ 
యాగమ్మును చేయదలచి 
గుర్రమ్మును పూజచేసి 
కొడుకులతో సాగనంపె 

కదము తొక్కి నురుగు గ్రక్కి 

కాళ్లవెంట దుమ్మురేగి 

అట్టుసాచి ఆ గుర్రము 

అడ్దులేక పరిగెత్తెను (ఉత్పలమాల) 


| కవుల ఆంజనేయ శర్మ “దక్షయజ్ఞము” అనే గేయ కథను 
హృదయంగమమైన శైలిలో రాశారు. 

నీతి బోధకాలు 

భావిపౌరులైన బాలలను సక్రమ పద్ధతిలో పెంచిపోషించి సంస్కార 
వంతులుగా తీర్చిదిద్దడానికి అనువైన రీతిలో నీతుల్ని కథల్లో ఇమిడ్చి ఏటుకూరి 
వెంకటనరసయ్య, నార్ల చిరంజీవి, కవిరావు, అన్నాపంతుల చిరంజీవశాస్త్రి, 
బి.వి. నరసింహారావు, వల్లభనేని. కాశీవిశ్వనాధం, సమతారావు, చింతా 
హనుమంతరావు మొదలైనవారు నీతి బోధకాలైన గేయాల్ని రచించారు. 
ఉదాహరణకు, 


గిడుగు సీతాపతి రాసిన “ఎలుకా - పిల్లి అనే గేయాన్ని 


“ఎలుకతోడ పిల్లియొకటి 
చెలిమిచేసి వింతగాను 
మంచి మాటలాడి దాని 
చెంత చేరెను 


క ర (బాలానందం) 
అంటూ సులభజైలిలో చెప్పారు. 


బి.వి.నరసింహారావు, పిల్లలు చీటికిమాటికి కయ్యాలు తెచ్చుకోక స్నేహ 
భావంతో ఉండాలని..... 


బాల సాహిత్యం ల. 


“'ముసురువాన రాతిరీ 

ముసలి అవ్వ గుడిసెలో 

రొట్టెముక్క పంపకంబు 

గుట్టు గాను చేసి కొనక 

పిల్లి కూనలంట రెండు 

పెద్ద కీచులాడెనంట 

పాలు నలల అవత ' అంటూ పిల్లులు - రొట్టెముక్క పంపకాన్ని 
కథా గేయంగా మలిచారు. 


దుష్టులు తాముచేసే పాపాలను ఏ పాపమెరుగని అమాయకులపైన 
వేస్తారు కాబట్టి దుష్టులకు దూరంగా ఉండమనీ, బడాయితో చేతగాని పనులకు 
పూనుకుంటే నవ్వులపాలు కాక తప్పదనీ, లేనిదానికై తాప్యతత్రయపదక 
ఉన్నదానితో తృప్తిపడటంలోనే ఆనందం ఉందనీ, లోభితనం పనిరాదని, 
మూర్భుడు ముందు వెనుకలాలోచించక తాను తీసుకున్న గోతిలో తానే పడి 
చస్తాడనీ.... ఇలా బాల గేయ కథల్లో ఎన్నో నీతులు కనిపిస్తాయి. 


యుక్తి ప్రధానాలు 
సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్మరించుకోవడానికి యుక్తి ప్రధానం. 
యుక్తి జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఎంతటి కష్టాలనైనా తెలివితేటలతో 


సులభంగా ఎదుర్కోవచ్చుననే భావనను పిల్లలకు కలుగజేయడానికి ఆధునిక 
బాలసాహిత్యకారులు యుక్తిదాయకాలైన కథా గేయాల్ని రచించారు. 


యుక్తిలో, సమయస్స్ఫూర్తిలో పేరుపొందిన తిమ్మరుసు, బీర్బల్‌, తెనాలి 
రామకృష్ణుడు మొదలైన వాళ్ల కథలు సర్వజనాకర్షక్రాలు. వాళ్లకున్న సమయస్ఫూర్తి 
ఆశ్చర్యాన్ని కలిగించడమే గాక చమత్కారాన్ని అందిస్తుంది. మనసుకు ఊరట 
కలిగిస్తుంది. ఉదాహరణకు, అలపర్తి వెంకటసుబ్బారావు రాసిన “తిమ్మరుసు 
యుక్తి గేయం చూడండి. 


72 బాల 0 - వివిధ ప్రక్రియలు 
“బుద్ధిబలమును జూపి యీ పెద్ద గీత 
చెరపకుండగ చిన్నది చేయమనిన 
పెద్ద గీతకు మించిన పెద్ద గీత 
గీసి యయ్యది చిన్నది చేసినాడు 
చాపపై మధ్యలో నొక చాకు నుంచి 
చాప తొక్కకుండగనె యా చాకుదెచ్చి 
యిచ్చువారికి బహుమతి నిత్తుమనగ 
చాప చుట్టుకుపోయి యా చాకు దీసి 
కొని తిరిగి చాపను పరుచుకొనుచువచ్చె 
తెలివినింపి పంపు తిమ్మరుసా! యని 
కూజ నొకటి పంప రాజుగారు 
కూజలోన బెంచి గుమ్మడి కాయను 
పంపినాడు తెలివి నింపి తనుచు' (బాలానందం) 


యుక్తి కథల్లో తెలుగు పిల్లలు మొదట వినేది 'కాకి-కూజు, 'కాకి-నక్క 
మొదలైన కథలు. కాకి -.నక్క కథలో నక్క యుక్తితో కాకి నోటిలోని వడను 
కాజేసిన విధం తెలుసు. ఆ కథనే శ్రీనివాస కాశ్యప 'కథ అడ్డం తిప్పిన కాకి 
కథ అని మరోవిధంగా మలచినారు. ఈ కథలో నక్క జిత్తులకు కాకి మోసపోదు. 
యుక్తితో ఎదుర్కొంటుంది. విజయాన్ని సాధిస్తుంది. నక్క కాకిని 
పాటపాడమనగానే నోటిలోని వడను కాలికింద తొక్కిపెట్టుకొని 
'కావ్‌ం కావ్‌౪ అని పాడుతుంది. అది చూచి నక్క అతి తెలివితో కాకిని 
నాట్యం చెయ్యమంటుంది. వెంటనే కాకి వడను నోటితో కరచుకొని ఆ 
పనిచేస్తుంది. తెలివి మీరిన నక్క ఒకేసారి పాటపాడుతూ నాట్యం 
చెయ్యమంటుంది కాకి ముందా వడను మింగి నక్కజెప్పినట్లే చేస్తుంది. ఇది 
పిల్లలకు మంచి ఉత్సావాన్నివ్వడమే గాక ఆలోచనా శక్తిని పెంపొందింపజేస్తుంది. 


బాల సాహిత్యం 73 

యుక్తితో ఇతరుల్ని మోసం చేయడంగాక, దాన్ని కష్టాలను 
ఎదుర్కోవడానికి వినియోగించుకొని, సమస్యలను పరిష్కారం చేసుకొని 
జీవితాన్ని సుఖమయం చేసుకోవాలనే సందేశాన్ని యుక్తి కథలు అందిస్తాయి. 


హాస్యకరుణాద్భుతాలు 

పిల్లలకు హాస్యకరుణాద్భుతాలను కలిగించే కథాగేయాలివి. తేనెలూరే 
హాస్య కథలు పిల్లల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. కరుణరసాత్మకమైన కథలు పిల్లల్లో 
సానుభూతి గుణాన్ని పెంచుతుంది. అద్భుత కథలు చదివి పిల్లలు కళ్లు 
విప్పారుస్తారు. నవరసాల్లో పిల్లల్ని బాగా ఆకర్షించేవి అద్భుత హాస్యరసాలు. 
అలాగే సాటి జీవి కష్టాల్ని చూచి చమర్చే హృదయం కూడా పిల్లలకుంది. ఈ 
మూడు రసాలతో కూడిన కథలు పిల్లల్లో హృదయస్పందనను ' కలిగిస్తాయి. 
ఉదాహరణకు అన్నాపంతుల చిరంజీవిశాస్తి రాసిన 'గడుసు సాక్ష్యం” చూడండి. 


“జంకుగొంకులు లేని పెంకి వాడొక్కడు 
ఒక్క నాడంతట ఒక కోర్టునకును 
సాక్ష్యమివ్వగ తాను చకచక పోవగ 
న్యాయస్థానము నందు న్యాయాధిపతియు 
నిజముగ తెలుపుము నీకెన్నోయేడన్న 
మాయ మర్మము లేదు నాయెడ యింతేని 
అనగ ప్లీడరిట్టులనియె వాడితోను 
రెండేళ్ల కిందట నుండి నిరువదియంచు 
చెప్పినావప్పుడు ఇప్పుడంతేనా? 
బెనుసార్‌ అంతేను అప్పుడొకమాట 
ఇప్పుడదొకమాటను చెప్పువాడను కాను 
తప్పును నే బల్క ఎప్పుడొకమాటె 

అనె ప్లీడరట ఆనందమొందె” (బాలగేయములు, కథలు) 


74 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
సానుభూతికి పాత్రమైన కరుణరసాత్మ గేయం ఉదాహరణకు, 


“తీయని మనసుల బాలల్లారా 

పాటల తేలే పాపల్లారా 

ఇపుడే పూచిన పూవుల్లారా 

చెబుతా నొక కథ మీకిపుడు 

న 44444442 ౨౮ అంటూ నార్ల చిరంజీవి 'ఎర్రగులాబి” 
అనే కేయకథను కరుణరస భరితంగా రచించారు. పేదల బతుకులెన్నో 
గొప్పవాళ్ల చేతుల్లో చితికి పోయాయని చెప్పడానికి దృష్టాంతంగా కవిరావు 
“ఎద్దులపోరు' అనే గేయకథను రాశాడు. ఆసక్తిదాయకమైన అద్భుత 
సన్నివేశాలతో కూడిన కథా గేయాలు కొన్ని వెలువడినాయి. మసూనా చిన్నారి 
పాటలలో “మెరుపు పాప-మనిషి గేయం చక్కని ఉదాహరణ. 


ల పురాణాలు 


అంజు 


ప్రాదేశిక ప్రాశస్యాన్ని చాటిచెప్పే గేయాలివి. ఇలాంటి గేయాలు చాలా 
తక్కువగా ఉన్నాయి. కనుపర్తి వరలక్ష్మమ్మ బాపట్ల ప్రశస్తిని వర్ణిస్తూ 

“బాపట్ల పట్నం చూడర బాబు 

బాపట్ల గొప్ప పాడర బాబు 


న టం మను క (బాలసాహిత్య మంజరి) 
అంటూ బాపట్లలోని దేవాలయాలు, వాటి ప్రాముఖ్యం, ఆ ఊరిలో 


జరిగే సాహిత్యగోష్టులు, కళాశాలలు, సముద్రం, గ్రామ సేవికుల శిక్షణ శిబిరం, 
స్త్రీ హితైషిణి మండలి మొదలైన వాటిని గురించి సవిస్తరంగా వివరించారు. 


భక్తి ప్రధానాలు 

ఇవి కూడా పరిమితంగానే ఉన్నాయి. బాలభక్తులైన (ధ్రువ, 
ప్రహ్ణాదుల్లాంటి వాళ్ల భక్తిని ఇవి వెల్లడిస్తాయి. సృష్టిలో ఉన్న సర్వజీవకోటి 
భగవంతుని కృపకు పాత్రమే అన్న అంశం ఈ గేయాల్లో వ్యక్తమవుతుంది. 


బాల సాహిత్యం 75 
“జంట పక్షులు అనే గేయకథలో శివభక్తులైన పక్షులు భక్తిని ప్రకటించిన 
తీరు, శివుడా పక్షుల్ని రక్షించిన విధం చక్కగా వర్ణితమైంది. 


గిడుగు సీతాపతి వివేకవతి (1909) పత్రికలో రాసిన చిలకమ్మ పెండ్లి, 
ఈగా-సాలీడు, ఎలుకా-పిల్లి అనే గేయకథలు వెలువడ్డాయి. 


కె.సభా మనోహరమైన కథాగేయాల్ని చాలా రాశారు. తోడు దొంగలు, 
వేణువిలాపం, పిట్టపోరు, నీనానది కథ, ఉడుత, ఎవరిది తప్పు?, 
మరవబోకండి, ఘనులు మొదలైనవి ఆసక్తికరంగా ఉన్నాయి. ఉదాహరణకు, 


“చిటపట చిటపట చిత్తూరందున్న 

చెన్నయ్యను నొక వ్యాపారి 

వేషం వేసి మోసం చేసి 

కాసులు కొట్టే బేషారి అని కథను మొదలుపెట్టి 
'వెరపకు నాయన చెడుతావన్నది 

భారత దేశపు నీతి కదా! అని ముగిస్తారు. 


కథలు 


పిల్లలు కథలంటే చెవికోసుకుంటారు. ఊరిస్తూ ఆసక్తికరంగా చెప్పే 
కథకులుంటే వాళ్ల చుట్టూ పిల్లలు బెల్లంచుట్టూ మూగిన ఈగల్లాగా చుట్టుకొని 
కథ చెప్పమని వేధించడాన్ని గమనించవచ్చు. 


సాధారణంగా తెలుగు పిల్లలందరికీ తెలిసింది, వాళ్లు మొదట వినేది 
“ఏడు చేపల కథ. అనగా అనగా ఒక రాజు అనగానే ఆసక్తిగా వినడానికి 
సర్దుక్కూచుంటారు పిల్లలు. ఆ రాజుకు ఏడుగుర్చు కొడుకులు అనగానే ఊం 
కొట్టడం మొదలు పెడతారు. ఆ తరవాత వాళ్లు ఏటికి వెళ్లడం - ఏడు 
చేపలు తేవడం - ఒకటి ఎండకపోవడం - దానికి కారణాన్ని వెదకడం - 
ఇవన్నీ కథపట్ల ఏకాగ్రతను కలుగచేస్తాయి. చివరకు “బీమా చీమా ఎందుకు 
కుట్టావంటే' “నా బంగారు పుట్టలో వేలుపెడితే నే కుట్టనా” అని చీమ చెప్పే 


76 బాలసాహిత్యం = వివిధ ప్రక్రియలు 
సమాధానం నవ్వు తెప్పిస్తుంది. అంతవరకు ఊపిరి బిగబట్టి కళ్ళప్పగించి 
వింటున్న పిల్లలు ఒక్కసారిగా ఉల్లాసంగా నవ్వుతారు. ఇలా పిల్లల కథలు 
సూటిగా సాగిపోతాయి. 


“కథ మొదట్లో కుతూహలాన్ని చివర ఆలోచనలనూ కలిగించాలి. 
మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకుపోవాలి' అంటారు ఆరుద్ర (కథలెలా 
రాస్తారు; పుట 15, 1975). పిల్లలకు ఆశ్చర్యాన్ని ఆనందాన్నీ ఆహ్లాదాన్నీ 
కలిగించే కథలు ఆసక్తిదాయకంగా ఉండటమే గాక ఆలోచనల్ని రేకెత్తిస్తాయి. 


పిల్లల కథల్లో నీతిబోధ ప్రధానం. వచన కథల్లో రచయిత పరిశీలనాశక్తి, 
బాలల మనస్తత్వ పరిజ్ఞానం, కథా కథనంలోని నేర్చు సువ్యక్తమవుతాయి. 
పత్రికల్లోను, పుస్తకాలుగానూ పిల్లలు కథలు ప్రతియేడు సహస్రాధికంగా 
వెలువడుతున్నాయి. వాటన్నంటిని సమీక్షించడం, కథా రచయితల సాహిత్య 
సేవను పేర్కొనడం ప్రత్యేకమైన సిద్ధాంత రచనకు అనువైన అంశం. 


బాలకథా సాహిత్య స్వరూప అవగాహనకు ఆ కథల వైశిష్ట్యాన్ని 
వైవిధ్యాన్ని విషయాన్ని బట్టి స్థూలంగా కింది విధంగా వర్గీకరించవచ్చు. 

1.నీతి కథలు, 2.పురాణ కథలు, 3.అద్భుత కథలు, 4. హాస్యకథలు, 
5.మత ప్రవక్తల కథలు, 6.వైజ్ఞానికాలు, 7.ఇతర కథలు. 
నీతి కథలు 

భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన నీతుల్ని ధర్మాల్ని 
' బాలబాలికలు నేర్చుకొని పాటించవలసిన పద్ధతిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 
బోధించడమే తెలుగులో వెలసిన నీతి కథల్లో ప్రధాన విషయం. 

పంచతంత్ర హితోపదేశ కథలు, ఈసపు నీతి కథలు, నీతి కథా 
సాహిత్యంలో అగ్రస్థానంలో నిలబడేవి. వాటిని జానపద కథలుగా భావించి 
ఆ విభాగం కింద చర్చించడం జరిగింది. 


బాల సాహిత్యం ల్లా 


పంచతంత్ర కథల్ని విష్ణుశర్మ అనే కాళ్ళీర పండితుడు రాశాడని ప్రతీతి. 
సంస్కృతంలోని ఆ కథల్ని రావిపాటి గురుమూర్తి శాస్తి 1834 లో 
బాలలకుపయుక్తంగా తెలుగులోకి అనువదించారు. వ్యావహారికంలో రాయబడ్డ 
ఈ కథలు 1870 దాకా ఎన్నో ముద్రణలలో అలాగే ఉంది. కానీ ఆనాడు 
వ్యావహారిక భాషకు గౌరవం, ఆదరణ లేకపోవడం వల్ల తరవాతి ముద్రణలలో 
గ్రాంథిక భాషలోకి మారిపోయింది. అందువల్ల అది పెద్దలకు మాత్రమే అనువైన 
గంథంగా నిలిచింది. 


చిన్నయసూరి (1806-1862) పంచతంత్ర, హితోపదేశ కథల్ని 
ఆధారం చేసుకొని మిత్రలాభము, మిత్రభేదము అనే రెండు భాగాల్ని నీతిచంద్రిక 
(1858) పేరుతో రచించి ప్రకటించాడు. ఆయన బాలల్లో భాషా జ్ఞానం, నీతి 
కుశలత పెంపొందే విధంగా నీతిచంద్రికను రూపొందించారనడంలో 
సందేహంలేదు. కానీ నీతిచంద్రికలోని కథలు క్లిష్టమైన (గ్రాంథిక భాషలో 
సాగడంవల్ల పిల్లలే స్వయంగా చదివి అర్ధం చేసుకోవడానికి వీలులేక ఉన్నత 
పాఠశాలలోని విద్యార్థులకు మాత్రం పాఠ్య గ్రంథాలుగా పనికివచ్చేవి. 
వీరేశలింగం పంతులు, కొక్కొండ వెంకటరత్నం పంతులు కూడా నీతిచంద్రిక 
పేరుతో పంచతంత్ర కథల్ని అనువదించారు. పంతులు కూడా సూరిగారి 
శైలినే అనుసరించాడు. పిల్లలకు వాటివల్ల శ్రమకు తగ్గ ఫలితం లభించలేదన్న 
విషయాన్ని గుర్తించి తరవాత సరళశైలిలోకి మార్చిరాశారు. 1954-55 లో 
ఆంధ్రసచిత్ర వార పత్రికలో ప్రచురితాలైన ఆ కథలు పిల్లల్ని పెద్దల్ని 
ఆకట్టుకున్నాయి. అలాగే శంకర్స్‌ పంచతంత్ర కథలు కూడా 'సాంబు 
పంచతంత్ర పేరుతో వేజండ్ల సాంబశివరావు వచనం, గేయం, పద్యం, చిత్రం 
మిళితంచేసి సరళశైలిలో అందించారు. అవి చక్కని కథా సంవిధానంతో 
కూడుకొని ఉండటం విశేషం. 


పంచతంత్ర కథలకు అనుకరణ ప్రాయాలైన కథలు ఆధునిక యుగంలో 
ఎన్నో వెలువడుతున్నాయి. 


78 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

పెద్దలపట్ల భక్తి, ఐకమత్యమే మహాబలం, పోరునష్టం - పొందులాభం, 
పేరాశ పనికిరాదు, మొక్షైవంగనిది మానై వంగునా, ఎంతచెట్టుకు అంత 
గాలి మొదలైన సూక్తులకు దృష్టాంతపూర్వకాలైన కథల్ని తెలుగు రచయితలు 
అల్లినారు. వీటిలో కేవలం పశుపక్ష్యాదులే పాత్రలుగా ఉన్న కథలు, 
వాటితోపాటు మానవ పాత్రలున్న కథలు, కేవలం మానవులే పాత్రలుగా 


ఉన్న కథలు ఉన్నాయి. 


అక్కయ్య బాలకథలు, సుందరమూర్తి 'పిల్లల కథలు (1959), క.శాంత 
“పిల్లల కథలు” (1959), కె.సభా ఐకమత్యం (196), కె. యస్‌. శర్మ 
బాలకథారత్నమాల (నాలుగు భాగాలు), బి.కె.రావు బాలనీతి కథలు, మద్దిపట్ల 
వెంకట్రావు అనగనగా (1978), వీరాచార్యుల బాలల నీతి కథలు (1974) 
నరిసేపల్లి లక్ష్మీనారాయణ తొందరపాటు, పిల్లల కథలు (1978) త్యాగఫలితం 
(1978), ఇల్లిందల సరస్వతీదేవి అదృష్టవంతులను చెరిపేవారు లేరు, 
సింగరాజు లింగమూర్తి చిరుతరగలు మొదలైన కథా సంకలనాలు 
పేర్కొనదగినవి. వీటిలో రచనా వైవిధ్యం, ఇతివృత్త వైవిధ్యం ఉంది. 


పురాణ కథలు 


వేదవాజ్బ్మయ కాలం నుంచీ పురాణ కథలున్నాయి. భారత 
రామాయణాది ఇతిహాసాలు పురాణాలకు దగ్గరగా ఉంటాయి. వాటికి 
సంబంధించి ఉపాఖ్యానాలు సుబోధకాలైన కథలుగా మారాయి. 


పురాణాలను పిల్లలకోసం సరళ భాషలో రాసిన వాళ్లలో వావిలికొలను 
సుబ్బారావు (1863-1939) ప్రధములనవచ్చు. వారి కథలు చక్కని 
వచనశైలిలో ఉంటాయి. వెంకట పార్వతీశ కవులు 1956 లో పిల్లల బొమ్మల 
రామాయణ, భారతాలను ప్రచురించారు. మాగంటి బాపినీడు పిల్లల బొమ్మల 
భారతం తెలుగు బాలసాహపిత్యంలో ఉత్తమ [గ్రంథంగా మద్రాసు, భారత 
ప్రభుత్వాల బహుమతుల నందుకొని సచిత్రంగా 1956 లో వెలువడింది. 
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి బాల రామాయణం, దాశరథి, నారాయణరెడ్డిగార్ల 
పిల్లల బొమ్మల భారతం, రామాయణం, భాగవతం చెప్పదగ్గ రచనలు. 


బాల సాహిత్యం 79 

పురాణాల్లోని ఆదర్శప్రాయాలైన పాత్రలు, సన్నివేశాలు కొన్ని కథలుగా 
మలచబడ్డాయి. వడ్లమూడి రోమయ్య కిరీటి, దేవీ భాగవతంలోని కథ 
నాధారంగా రాసిన సుదర్శనుడు (1957) దంటు కృష్ణమూర్తి వీరాభిమన్య 
(1951) కురుక్షేత్ర యుద్ధం (1951) బలభద్రపాత్రుని కృష్ణారావు ప్రహ్లాద 
విజయము (1954) అన్నపూర్ణాదేవి, అమృతకవి అనసూయాదేవి (1957) 
దమయంతి (1957) కప్పగంతుల కరుణాకరరావు భారత వీరులు మొదలైనవి 
చెప్పుకోదగినవి. 


శ అద్భుత కథలు 

“దానంతట అది సహజముగా అడవివలె పెరగడానికి అలవాటుపడిన 
నిద్రాణ స్వభావము నుంచి అదేపనిగా మేల్కొలిపే రచనలు బిడ్డలకు కావాలని 
మనస్తత్వ శాస్తజ్ఞులు భావించారు. దీనికి అద్భుతరనము చక్కగా 
ఉపయోగపడుతుంది” అంటారు ఇల్లిందల సరస్వతీదేవి పిల్లల కథల గురించి 
చెప్తూ (జీవన సామరస్యము 1962). 


దేవతలు, రాక్షసులు, మాంత్రికశక్తి ప్రదర్శనలు, భయానక సంఘటనలు 
అద్భుత కథల్లోని ప్రధానాంశాలు. జానపద సాహిత్యంలో ఇలాంటి కథలెక్కువ. 
ఇలాంటి కథలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. తెలుగులో ఇక్కడే పుట్టి 
వ్యాపించిన కథలేగాక అరేబియన్‌ కథలు (1704-1707), సిందూబాద్‌ 
సాహసములు (1954) కప్పగంతుల మురళీమోహను, అల్లావుద్దీను-మాయా 
లాంతరు (1958) వీరగాథలు (1958) బెల్లంకొండ రామదాసు గలివర్‌ 
నౌకా యాత్ర (1959) మొదలైన అనువాదాలు పిల్లల్ని అలరించే కథలతో 
నిండినవి. 


తెలుగులో అద్భుత కథా రచయితలలో నండూరి సుబ్బారావు గారే 
ప్రథములనవచ్చు. 1915 లో ఆయన అరేబియన్‌ నైట్సును ఆంధ్రీకరించారు. 
19వ శతాబ్దంలో పర్షియా భాషలో వెలువడిన వేయినొక్క కథలు అనే గ్రంథాన్ని 
అనుసరించి అనువదించబడింది. 


80 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

ఆధునిక రచయితలు రాసిన వాటిలో మొదట పేర్కొనదగింది 
చింతాదీక్షితులు రాసిన 'లీలాసుందరి' అనే పెద్ద కథ. కురూపి సుందరుడుగా 
మారడం, పేదవాడు భాగ్యవంతుడు కావడం, ధనవంతుడు బక్కాపక్సీరై భిక్షాటన 
చేయడం, నిస్సహాయులకు దేవతలో, రాక్షసులో తోద్బడి సర్వవిధాలా వాళ్ళకు 
సహాయం చేయడం, కీలుగుర్రాలు, ఉంగరాలు రాస్తే సేవకుడిలా ప్రత్యక్షమయ్యే 
రాక్షసులు, బలహీనుడైన నాయకుని ఆజ్ఞలను శిరసావహించి చిటికెలో నెరవేర్చే 
ఆ సేవకులు, బీజాక్షరాలవల్ల తెరచుకొనే కొండ గుహలు, పరకాయ ప్రవేశాలు 
అద్భుత కథల్లోని కొన్ని సన్నివేశాలు. 


పిల్లల కథల్లో విఠల్‌బాబు విచిత్ర ద్వీపము, రావూరి భరద్వాజ కీలుగుర్రం 
(1956) వారణాసి సత్యనారాయణ మూర్తి అల్లరిగోపీ అద్భుత యాత్ర (1958) 
రాధారమణి రాక్షస మంత్రి (1960) నండూరి సుబ్బారావు తామర కన్యలు, 
బంగారు చిలుకలు, మచ్చల గుజ్జము, ఆచార్య వింతపక్షి (1960) కనకదుర్గా 
రామచంద్రన్‌ ఇంద్రజాలద్వీపము (1961) కె.వి.బాబు బంగారు భూతం 
(1974) కంచి రమాదేవి దెయ్యాలమేడలు మొదలైనవి అద్భుతాంశాలలో 
ఆసక్తిదాయకంగా ఉన్నాయి. 


హాస్య కథలు 
పిల్లల్ని అద్భుతరసం తర్వాత బాగా అలరించేది హాస్యరసం. పిల్లల 
కథల్లో హాస్య ప్రధానమైనవి పరిమితంగా ఉన్నాయనే చెప్పాలి. 


అలనాడు తమాషా కథలు (1949) శిష్టా ఉమామహేశ్వరరావు సిపాయి 
కథలు, కోట సోదరకవుల పిల్లల హాస్య కథలు (1953) యం.యన్‌. మూర్తి 
రాజూ మంత్రి, శేషయ్య కథలు, రాచమల్లు రామచంద్రారెడ్డి విక్రమార్శుని 
విడ్డూరం (196) వి.వి.యల్‌ నరసింహారావు పిచ్చిపులయ్య (1961) 
లడ్డు-జిలేబి, మంత్రియుక్తి, విమలమ్మ వెండిపళ్ళిం, ముళ్లపూడి వెంకట రమణ 
బుడుగు, మునిమాణిక్యం నరసింహారావు హాస్య కథలు సున్నితమైన హాస్యంతో 
పిల్లల్ని అలరించే విధంగా ఉన్నాయి. 


బాల సాహిత్యం 81 
మత ప్రవక్తల కథలు 


పిల్లల్లో నీతి, నథత్ర్ప్రవర్తన, (క్రమశిక్షణలను అలవరించడానికి 
మవోపురుషుల జీవితాలను కథలుగా చెప్పుంటారు. బాలాంత్రపు 
సత్యనారాయణరావు సిద్ధార్ధుడు (1942) పి.నరసింహమూర్తి గౌతముడు 
(1948) కాంచనపల్లి కనకాంబ గౌతమబుద్ధ చరిత్రము (1949) జి.రంగారావు 
కారుణ్యమూర్తి బుద్ధ దేవుని కథలు (1952) దంటు కృష్ణమూర్తి బుద్ధభగవానుడు 
(1956) సుమేధ విశాలాక్షి మహాయాన గౌతమ బుద్ధ (1958) అడ్సుమిల్లి 
పిల్లల జాతక కథలు (1958), తుర్లపాటి వెంకట కుటుంబరావు జాతక 
కథలు (1958) వేదుల కామేశ్వరరావు బొమ్మల గౌతమ బుద్ధుడు (1959) 
బళ్ళ అప్పారావు మహాత్ముడు గౌతముడు (1960) జంధ్యాల పాపయ్యశాస్త్రి 
అహింసా జ్యోతి (190) మొదలైన రచనల్నిబట్టి బుద్ధుడు ఎంతటి ఆదర్శమూర్తో 
అర్థం కాగలదు. ఇలాగే మహ్మద్‌ ప్రవక్త, ఏసు, గాంధీ, నెహ్రూ, సరోజనీదేవి, 
నర్జార్‌ వల్లభాయ్‌ వటేల్‌, రాజారామ్మోవన్‌రాయ్‌, రవీంద్రుడు, 
రూన్సీలక్ష్మీబాయి, పొట్టి శ్రీరాములు మొదలైనవాళ్లు జీవితచరిత్రలు పుస్తకాల 
రూపంలో వచ్చాయి. వీటిలో చరిత్ర తప్ప కథనానికంత ప్రాధాన్యం లేదు. 
వైజ్ఞానికాలు 

శాస్త్ర విజ్ఞాన విషయాలను కథల రూపంలో పొందుపరచి పిల్లలకు 
అందించడంవల్ల సులభంగా పట్టుబడగలవన్న అభిప్రాయం ఈ కథల వెనక 
కనిపిస్తుంది. వేలూరి శివరామశాస్త్రి, వసంతరావు వెంకట్రావు, వేమరాజు 
భానుమూర్తి, విస్సా అప్పారావు, వెలగా వెంకటప్పయ్య అలాంటి ప్రయత్నంలో 
ప్రధాన భాగస్వాములు. భౌతికశాస్తాచార్యులుగా పనిచేసిన వెంకటరావు 
విశ్వరహస్యము (1947) ఎలక్ష్రాను ఆత్మకథ (1950) విజ్ఞాన విశేషాలు 
(1958) అనే మూడు గ్రంథాల్ని రాశారు. ఆధునిక విజ్ఞానంలో ఇతోధికంగా 
పెంపొందుతున్న వింతలకు 'విశ్వరహస్యము సమాధానమిస్తుంది. వేమరాజు 
భానుమూర్తి రాసిన సైన్సు కథ (1951) చెప్పుకోదగింది. టెలిఫోన్‌ నిర్మాణాన్ని, 


82 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
అది పనిచేసే విధానాన్ని టెలిఫోన్‌ కథ (1952) లో వివరించారు. రైలు 
యంత్రం కనిపెట్టబడిన విధానాన్ని రైలుకథ (1952) లో విశదపరిచారు. 
అవీ ఇవీ అనే గ్రంథంలో జీవశాస్త్రానికి సంబంధించిన కథలున్నాయి. 


విశ్వాంతరాళము (1957) లో ఖగోళశాస్త్ర విషయాలు, భూమి (1957) 
లో దాని పుట్టుపూర్వోత్తరాలు, కడలి కథ (1957) లో సముద్రపు వింతల్ని, 
మానవుడు (1957) లో మానవ పరిణామాన్ని సుందర ప్రకృతిలో (1957) 
వృక్షశాస్తాన్ని వాతావరణం (1957) లో వాతావరణ పిరిన్ఫితుల్ని 
తెలుసుకోవచ్చు. 

పిల్లలకోసం కథల రూపంలో వెలువడిన శాస్త్ర విజ్ఞాన రచనల్లో 
బాలక్కయ్య బాలన్నయ్య బాలకథలు, కోట సోదర కవుల సత్యం, శివం, 
భాస్మరభట్ల కృష్ణారావు చంద్రలోకానికి ప్రయాణం, వాకాటి పాండురంగారావు 
“మీ ఆరోగ్యం? విస్సా అప్పారావు ఖగోళశాస్త్రం, రావూరి భరద్వాజ విచిత్ర 
ప్రపంచం, తెలుసుకుందాం, ద్రవ్య ప్రపంచం, వినువీధిలో వింతం, వెలగా 
వెంకటప్పయ్య విజ్ఞానలోకం, రాజమల్లు రామచంద్రారెడ్డి చంద్రమండలం - 
శశిరేఖ (1958), గిడుగు రామ్మూర్తి కనబడని శత్రువులు, గిడుగు విశాలాక్షి 
ప్రకృతిలో వింతలు (1949), చల్లా రాధాకృష్ణ శర్మ టైమెంతయింది (1967) 
మొదలైనవి పేర్కొనదగినవి. విజ్ఞాన విషయాల్ని వినోదంతో మేళవించి చెప్పడం 
వీటిలోని ప్రత్యేకత. శాస్ర్తీయ విషయాలు చెప్పడంకంటే శాస్త్రీయంగా 
ఆలోచించడం నేర్పడం ముఖ్యం. 


ఇతర కథలు 


మానవుల అనుభవాలు, ఆలోచనలు, ఆచారాలు, ఆదర్శాలు, 
నమ్మకాలు, సాహసాలు, యుక్తులు, సూక్తులు ఒకటేమిటి ప్రపంచంలోని ప్రతి 
అంశం కథల్లో చోటుచేసుకుంది. పురిపండా అప్పలస్వామి విశ్వకథావీధీ పేరుతో 
ప్రపంచంలో భిన్న దేశాలకు చెందిన ప్రముఖ రచయితల కథల్ని తెలుగులోకి 
అనువదించారు. లుడ్విన్‌తోమా (1867-1921) అనే జర్మను రచయిత పిల్లల 


బాల సాహిత్యం 83 
విద్యా పద్ధతులను గమనించి వాటిలోని లోటుపాట్లు వాటి మూలంగా 
పిల్లలెదుర్కొంటున్న అష్టకష్టాల్ని కథల్లో చిత్రించారు. పిల్లల జన్మహక్కును 
నిలబెట్టడానికి అతడు చేసిన ప్రయత్నం మూలంగా విద్యా పద్ధతుల్లో 
మార్పులొచ్చాయి. అతడు రాసిన 'పిల్లల లోకం” అనే గ్రంథాన్ని టి.వి.యన్‌ 
శర్మ తెలుగులోకి తెచ్చారు. హెరాల్డ్‌ మాల్లెండర్‌ సంపాదకత్వంలో వెలువడిన 
దక్షిణ భాషా పుస్తక సంస్థ వారి ఆధ్వర్యంలో కనకదుర్గా రామచంద్రన్‌ 
అనువదించారు. బాపు బొమ్మలు ఆ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ. 


నవలికలు 


పిల్లల నవలా ప్రక్రియ 20వ శతాబ్దంలో పుట్టి పెరుగుతున్న నూతన 
ప్రక్రియ. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల ఈ ప్రక్రియ వ్యాప్తిచెందింది. 
“పదబంధాలు, భాషా పాండిత్యాలు, సమాస శృంఖలాలు ఎరుగని ప్రక్రియ. 
ఇది సామాన్యునివలె నిరాడంబరమయింది. జీవితం వలె సున్నితమైనది. 
ప్రకృతివలె సుందరం అయింది. ఆకాశంవలె విశాలమయింది. సూర్యునివలె 
తేజోవంతం అయింది. వాయువువలె సర్వవ్యాపితం అయింది” అన్నారు దాశరథి 
రంగాచార్య (తెలుగు నవల-పుట్టుక-పరిణామం -అభ్యుదయం; పుట 12; 
జనవరి 1980) ఇది పిల్లల నవలలకు కూడా వర్తిస్తుంది. 


నవలా ప్రక్రియ తెలుగులో అడుగుపెట్టిన (1872) దాదాపు 80 
ఏండ్లకుగాని పిల్లల నవలలు రాలేదు. ఇంగ్లిషులోని 41106 1 1706ల జ 
అనే నవల నాధారంగా దుర్గాప్రసాదరావు రాసిన అల్లిబిల్లి లోకంలో అమ్మాయి 
కథ (1957) మొదటి పిల్లల నవల. అది ఆంధ్రసచిత్ర వార పత్రికలో 
ధారావాహికంగా వెలువడి అందరి ఆదరాభిమానాలను చూరగొన్నది. 


బాలసాహిత్యంలో మిగిలిన ప్రక్రియలకంటే నవలల సంఖ్య చాలా 
తక్కువ. వాటిలో పిల్లల కనువైనవి మరీ తక్కువ. ఇతివృత్త వైవిధ్యాన్నిబట్టీ 
వాటిని కింది వర్ణాలుగా విభజించవచ్చు. 

1.చారిత్రక నవలలు, 2. సాంఘిక నవలలు, 3. అద్భుత నవలలు, 
4.వైజ్ఞానిక నవలలు, 5.అనువాద నవలలు. 


84 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
చారిత్రక నవలలు 


చరిత్రలోని అంశాలను, రాజులు పరిపాలించిన రాజ్యాలను, 
మహనీయుల జీవిత ఘట్టాలను ఆధారంగా రాసిన నవలలివి. ఆనాటి 
సంఘన్థితి, ప్రచార ఆచార వ్యవహారాలు, రాజకీయ, సాంన్కృతిక 
కార్యకలాపాలు, రాజ్యపాలనా విధానం ఆ నవలల్లో చిత్రితాలు. పిల్లల నవలల్లో 
పాత్రల నాధారంగా రాసిన వాటికే ప్రాధాన్యం. పిలకా గణపతిశాస్త్రి 
అశోకవర్ధనుడు (1952) తంజావూరు రఘునాధ నాయకుని ప్రజ్ఞను చాటే 
జీరెడ్డి చెన్నారెడ్డి రాసిన దక్షిణతార (1954) వీరనారి జీవితాన్ని వర్ణించే వేదుల 
కామేశ్వరరావు రుద్రమదేవి (1960) మొదలైన నవలలు ఆయా వ్యక్తుల 
సంపూర్ణ జీవితాల్ని చిత్రిస్తాయి. | 


సన్నివేశాల నాధారంగా వచ్చిన నవలల్లో గంగాధరశాస్త్రి స్వయం ప్రతిష్ట 
(1951) చాళుక్యులు వేంగీదేశాన్ని పరిపాలించిన రోజులలో జరిగిన ఉప్పులూరి 
కేశవస్వామి దేవాలయ స్థాపన ఆధారంగా రాయబడింది. ప్రతాప కోటయ్య 
వీర స్వర్గము (1952) విజయనగర సామ్రాజ్యానికి సంబంధించింది. 


చారిత్రక విషయాల్ని తెలపడానికి, పిల్లల్లో జాతీయతను, దేశభక్తిని, 
కార్యదీక్షను పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. నాదెళ్ల కృష్ణమూర్తి 
నేతాజీ పాల్కర్‌, ఎస్‌. వి.ఎస్‌. సోమయాజులు మక్కంచి, తల్గ్లావజ్డుల 
శివశంకరశాస్తి నాయకురాలు (1957) పాలంకి వెంకటరామచంద్రమూర్తి 
బంగారు తల్లి (1975) కొండూరి నరసింహారావు స్వాతంత్ర్యజ్యోతి చెప్పదగ్గ 
చారిత్రక నవలలు. 


సాంఘిక నవలలు 


వీటిలో పిల్లల పాత్రలకే ప్రాధాన్యం. అవి ఒక బాలుని జీవితాన్నో లేక 
ఆ జీవితంలోని ఒకానొక సన్నివేశాన్నో ఆధారంగా చేసుకొని రాసినవి. వాటిలో 
ప్రధానమైన పిల్లల పాత్రలతోబాటు వాళ్ల తల్లి, తండ్రి, తోబుట్టువులు, 
బంధువులు, స్నేహితులు ఆ పిల్లల ఆటలు, పాటలు, అల్లరి, తిరిగే ప్రదేశాలు, 


బాల సాహిత్యం 85 


చదువుకొనే పాఠశాలలు, ప్రదర్శించే తెలివితేటలు మొదలైన అంశాలకు 
ప్రాధాన్యం కనిపిస్తుంది. కల్పితాలైనా ఇవి అత్యంత సహజంగా ఉంటాయి. 
సాహసానికి, విద్యార్దనకు, విజ్ఞానానికి, సత్రవర్తనకు, వివేకానికి వాటిలో 
ప్రాధాన్యమెక్కువ. కె.సభా రాసిన చంద్రం (1954) సూర్యం నవలలు అలాంటి 
విషయాలను చక్కగా చిత్రించాయి. పేద పిల్లలు చదువుకోవడానికి ఎదుర్మొన్న 
అష్టకష్టాలు హృదయ విదారకంగాను వాళ్ల మనస్తత్వం, చేష్టలు అత్యంత 
సహజంగాను చిత్రించబడ్డాయి. ప్రతి పిల్లవాడికీ ఒక కథ, ఆ కథ వెనుక ఒక 
చరిత్ర ఉంటుంది. అన్నీ కాకపోయినా కొన్నయినా కథలకు ఉపకరించేవే. 
అలా పిల్లల జీవితం నుంచి కథను తీసుకున్నారు కాబట్టే అతని నవలల్లో 
సహజత్వం ఉట్టిపడుతుంటుంది. పేదవాళ్ల జీవితాలకు సభా నవలలు 
దర్పణాలు. | 


పిల్లల్ని నిర్బంధించినా, అనవసరంగా దండించినా వాళ్లు ఎందుకూ 
పనికిరాకుండా తయారవుతారు. ఈ విషయాన్ని గీతా సుబ్బారావు రాసినే 
పారిపోయిన బఠానీ (1970) అనే నవల చక్కగా చిత్రిస్తుంది. 


సుకుమారులు, అమాయకులు అయిన పిల్లల ఊహలు, ఆలోచనలు, 
స్వచ్చంగా, నిష్కపటంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని చురుగ్గా గమనిస్తారు. 
మంచీ చెడూ తెలుసుకొనే శక్తి మనిషికి స్వతహాగా ఉన్నా కొంతమంది పిల్లలు 
విచిత్రంగా, విభిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఆప్యాయత, ప్రేమ, స్నేహం పిల్లల్ని 
సరైన మార్గంలో నడపడానికి సాధనాలు. విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు 
యిక్తికి వాటిని తప్పించుకోవాలి. ఇలాంటి విషయాల్ని పిల్లల నవలలు 


సూచిస్తాయి. 


పిల్లల సాంఘిక నవలలో బద్దెపూడి రాధాకృష్ణమూర్తి వసంతము 
(1951) కొమ్మూరి వేణుగోపాలరావు పిల్లదొంగ (1954) కనకమేడల 
వేంకటేశ్వరరావు అన్నదమ్ములు (1954) చింతా దీక్షితుల గోపీ మోహిని 
(1955) శంపాలత (1955) రావి కొండలరావు దాసు (1955) బలివాడ 
కాంతారావు బూచీ, వి.యన్‌.గిరి పారిపోయిన పిల్లవాడు (1962) ధనం 


86 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 


అమ్మకావాలి (1975) పాలంకి వెంకటరామచంద్రమూర్తి చిరుకప్ప, బంగారు 
తల్లి (1975) మొదలైన సాంఘిక నవలలెన్నో తెలుగులో వెలువడినాయి. 
ఆడినమాట తప్పితే ఎలాంటి తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో 
చిరంజీవి రాసిన వీధిగాయకుడు (1955) తెలియచెబుతుంది. పాలంకి రాసిన 
“చిరుకప్ప' నవల పరిసరాల ప్రభావం వల్లనే పిల్లలకు అలవాట్లు సిద్ధిస్తాయనే 
విషయాన్ని చాటుతుంది. అడవిలో తోదేళ్ల పెంపకంలో పెరిగిన ఒక పిల్లవాడు 
మానవ సమాజంలో అడుగుపెట్టాక తినడం, తాగడం తెలియక మాటలురాక 
ఎలాంటి ఇబ్బందులు పడిందీ నవలలో చిత్రించబడింది. ఉన్నత పాఠశాల 
విద్యార్థుల మనస్తత్వం అల్లరి సూర్యం నవలలో చిత్రితం. సంఘం యొక్క 
పాత చరిత్రను చిత్రించిన నవలలు అంతటి నరసింహంగారి కోట వీరన్న 
సాహసం, ఉదయగిరి పోలన్న ధైర్యం, మంత్రాల రామన్న మొండితనం అప్పట్లో 
ఉండి ఇప్పుడు నశించిన మంత్రవిద్యలు, క్షుద్రశక్తులు, దెయ్యాలు, భూతాలు 
లాంటి నమ్మకాలు, పూర్వపు పల్లెటూళ్లు, ఆ పల్లె ప్రజల జీవితాలు 
మొదలైనవాటిని స్వాభావికంగా ఈ నవలలు చిత్రించాయి. అంతేకాదు 
జంతువులు, వృక్షాలు, జాగ్రఫీ మొదలైన అంశాలు ఈ నవలల్లో చోటు 
చేసుకున్నాయి. 


అద్భుత నవలలు 


కథల్లోలాగే నవలల్లోను పశుపక్ష్యాదులు, దేవతలు, రాక్షసులు, 
మాంత్రికులు, మంత్రశక్తులు మొదలైన విషయాలు చోటుచేసుకున్నాయి. 
మిడిమేలపు మేకపిల్ల అనే బొమ్మల నవల (1941) లో మారన్‌ గర్వం వల్ల 
ప్రాణం కోల్పోయిన మేకపిల్ల కథను రాశారు. ప్రాకూరి ప్రసన్నం రాసిన 
సుఖీభవ (1975) లో కుటిలుడు, స్వార్థపరుడు అయివారు చివరికి ఎలానాశనం 
అయిపోతాడో జంతువుల ద్వారా చెప్పారు. ఫిరోజెమ ఉడుతా ఉడుతా మూత్‌లో 
చిత్రోఢవనంలో నివసించే ఒక ఉడుత పిల్ల 'పసిదానివి - తొ(ర్రవిడిచి పైకి 
వెళ్లకు అన్న తల్లి మాటల్ని పెడచెవినపెట్టి తొర్రవదిలి దారితప్పి అడవిలో 
అదిపడిన పాట్లు వర్ణితం. పెద్దలమాటలు వినని పెంకి పిల్లలకిది చక్కని 


బాల సాహిత్యం ఠా 
సమాధానం. కుందేలు పిల్ల, హంసద్వీపం, విచిత్రలోకం నోరి నరసింహశాస్త్రి 
కర్పూర ద్వీపయాత్ర (1954) పిల్లలకు వినోదాన్నిస్తాయి. విచిత్ర కవలలు 
చందమామ పత్రికలో సీరియల్‌గా వెలువడి అందర్నీ అలరించింది. భరద్వాజ 
రాసిన మాయాలోకం, రతనాల లోయ పేర్కొనదగ్గ మంచి నవలలు. 
బాలభారతి, బాలానందం ప్రచురణల పేరుతో విచిత్ర సంఘటనలతో కూడిన 
నవలలు ్రతినెలా పరంపరగా వస్తూనే ఉన్నాయి. 
వైజ్ఞానిక నవలలు 


విజ్ఞానపరమైన విషయాలకు కల్పనను జోడించి రూపొందించబడినవి 
వైజ్ఞానిక నవలలు. ఇంగ్లిషులో హెచ్‌. జి.వెల్స్‌, ఫ్రెంచిలో జూల్స్‌ వెర్న్‌ లాంటి 
వాళ్ళు ప్రశంసాత్మకమైన నవలల్ని రాశారు. విజ్ఞానం, వినోదం సమానంగా 
మేళవించి రాయబడ్డ నవలలివి. వైజ్ఞానిక కల్పనకు ముఖ్యావసరాలు అద్భుతం, 
బీభత్సం, రక్తం కరుడుకట్టించే భయం మొదలైనవి. తెలుగులో విక్రమార్శుని 
కథలు, కాశీమజిలీ కథలవంటి అద్భుత కల్పన, రాజకుమార్తెలను, రాక్షసులను 
అన్వేషిస్తూ వీరాధివీరులు దూర ప్రయాణాలు చేయడం, మాంత్రికుల సహాయం 
పొందడం వంటి సంఘటనలు అద్భుత నవలలకు ఆధారాలైతే ఫ్లయింగ్‌ 
సాసర్హు, పేలిపోయే నక్షత్రాలు, పస్పరం ఢీకొనే గ్రహాలు, మారణ తరంగాలు 
మొదలైనవి వైజ్ఞానిక కల్పనలకు కథా వస్తువులైనాయి. ప్రజలు భయపడిన 
తీరుతెన్నులు చిత్రించబడ్డాయి. అవసరాల రామకృష్ణారావు రాసిన “గణిత 
విశారద” అనే నవల గణితశాస్త్రంలోని విచిత్రాలను తెలియజేస్తుంది. ఏకైక 
కుమార్తె అయిన శారద పెరుగుతున్న కొద్దీ గణితంలో ప్రావీణ్యాన్ని 
సంపాదిస్తుంది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పగల వాళ్లు లేరు. ఆ కారణంగా 
ఆమె పెళ్ళే ఒక సమస్యగా మారుతుంది. తుదకు విజ్ఞానవర్మ ఆమె ప్రశ్నలకు 
సమాధానాలు చెబుతాడు. కంచి రమాదేవి అనంతంలో అంతం వైజ్ఞానిక 
నవలే. తెలుగులోని వైజ్ఞానిక నవలల్ని వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. 


88 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
అనువాద నవలలు 


లూయీ కెరల్‌ రాసిన 1166 1 ₹/026ల6 ఖు4 అనే నవలను దుర్గా 
ప్రసాదరావు అల్లీ బిల్లీ లోకంలో అమ్మాయి కథ (1951) అనే పేరుతో 
అనువదించారు. లభ్యమవుతున్న పిల్లల అనువాద నవలల్లో అదే మొదటిది 
కావచ్చు. 


దేశ కాల మత భాషా భేదాలు లేకుండా ఒక భాషలోని ఉత్తమ రచనల్ని 
ఇతర భాషల్లోకి అనువదిస్తుండటం ఆనవాయితీ. ఇలాంటి రచనా విధానంవల్ల 
సిద్ధించే ప్రయోజనం కూడా ఎక్కువే. ఇంగ్లిషు, బెంగాలీ, దక్షిణ దేశభాషల 
నుంచి కొన్ని నవలలు తెలుగులోకి అనువదింఛబడ్డాయి. 


షిర్లై వీ.న.అరోరా రాసిన 7484ల [2080 అనే నవలను అద్దేపల్లి 
వివేకానంద దేవి “రామూ భవిష్యత్తు పేరుతో అనువదించారు. రామూ అనే 
ఒక పల్లెటూరి పిల్లవాని జీవిత చరిత్ర ఈ నవలలోని కథాంశం. తనవరకు 
తాను చదువుకోవడంతో సరిపోదు, తన చదువుతో తన పల్లె ప్రజల్ని కూడా 
అక్షరాస్యుల్ని చేయాలి, వాళ్లు ఇంకా కొందరికి నేర్పాలి. అప్పుడే విద్య ఉత్తమ 
జీవితాన్ని ప్రసాదిస్తుంది అనే భావన ఉన్న నిస్వార్ధ్థపరుడు రామూ చదువుకొనే 
అవకాశం లేకపోయినా చదువుకోవాలనే కాంక్షతో ఎన్నో కష్టాలనెదుర్కొంటాడు. 
ఈ నవల 'పిల్లల్లో భావి జీవితాన్ని గురించిన ఆలోచనలను రేకెత్తిస్తుంది. 
చిన్నప్పటి నుంచి బాధ్యతతో మెలగాలని ప్రబోధిస్తుంది. 


బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు అనువదించి ఎర్ర గుర్రపుపిల్ల (1957) 
నవలకు మూలం అమెరికా నవలా రచయిత జాన్‌స్టెయిన్‌ బక్‌ రాసిన 216 
266 0%). రిపబ్లిక్‌ పిక్చర్స్‌ వారు దీన్ని టెక్నికలర్‌ చలన చిత్రంగా తీశారు. 
ఆర్‌.కె.నారాయణ్‌ రౌసిన [22 226 16 9౪130% నవల రాజా - అడవి ఎనుము 
(1959) పేరుతోను 10164 0౪03లరాసిన ౯210 260/6 041౫ అనే 
నవల భయాన్ని పారదోలే భక్తి విశ్వాసాలు (1967) అనే పేరుతోను అద్దేపల్లి 
వివేకానంద దేవి అనువదించారు. అడవిలో నివసించే ఒకానొక కుటుంబంలోని 


బాలసాహిత్యం - " 89 
జోడీ అనే బాలుని కథను వర్ణించే జింకపిల్ల (1968) నవలకు ఆధారం 
1938 లో ]4జ ౮౦౦౦ ముజు [20101083 రాసిన ₹16 ౫62108 లూయీ 
స్టీవెన్‌ సన్‌ రాసిన 2816 1226 కు తెలుగు అనువాదం వెంకటాచార్యులు 
గారి బంగారు దీవి (1959) మహేశ్‌ రాసిన మనిషికెంత భూమికావాలి అనే 
నవలకు మూలం టాల్‌స్టాయ్‌ రాసిన 10౪౧0401 ఓజ06 2 90 160416 అనే 
నవల. మార్క్‌ట్వేన్‌ రాసిన టామ్‌ సాయర్‌ అదే పేరుతో తెలుగులో ఆంధ్రవార 
పత్రిక ద్వారా ప్రచారాన్ని పొందింది. 


రప్యన్‌ నవల 501001 005 ఆధారంగా మట్టెగుంట రాధాకృష్ణ రావు 
బడిపిల్లలు (1956) వెలువడింది. 


ఇటాలియన్‌లో కార్‌లో టెంజని రానిన పెనోకియో అనే 
నవలననుసరించి నార్ల చిరంజీవి కీలు బొమ్మ (1957) రాశారు. 


బెంగాలీలో బంకించంద్ర, రవీంద్రనాథ ఠాగురు గార్ల నవలలు చాగంటి 
_ శేషయ్య రాధారాణి (1921) రమేష్‌గారి ఉపాధ్యాయుడు (1960) నవలలకు 
మూలాలు. 


మలయాళంలో మాలి రాసిన సర్మస్‌ నవలను టి.వీ.రంగాచార్యులు 
జంతువులు నడిపే వింత సర్మస్‌ పేరుతో అనువదించారు. 


తమిళంలో అలవళియప్ప రెండు నవలల్ని చల్లా రాధాకృష్ణ శర్మ చిట్టికి 
చిరుగంట, మధురాంతకం రాజారాం మృగాలతో మూడు గంటలు పేర్లతో 
రాశారు. చైనా సేనలు భారతదేశంపై దాడి జరిపినప్పుడు సరిహద్దులోని ఒక 
గ్రామంలో ఒక బాలుడు జరిపిన వీరసాహస చర్యల విచిత్ర కథ ఆకాశ 
దీపం (1967) రచయిత మధురాంతకం రాజారాం. దీనికి మూలం అబ్బుల్‌ 
ఖాదర్‌ 21220 0[46బ 


90 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
నాటికలు 


ఆలంకారికులు "కావ్యేషు నాటకం రమ్యం” అన్నారు. కావ్య 
ప్రక్రియలన్నిటికంటె నాటకం రమ్యమైందని దీని భావం. పండితులు 
“లోకవృత్తాంత దర్శకం నాటకం” అన్నారు. అంటే నాటకం లోకవృత్తాంతాన్ని 
కళ్ళకు కడుతుందని చెప్పడం. “అన్ని కళలకు ఆద్య ప్రకృతి ప్రాథమిక మానవుని 
వృాదయం. మొట్టమొదట ఆటవికుడుగా ఉన్న మానవుని సుకుమార హృదయం 
ఉప్పొంగినప్పుడు అతడు గంతులు వేస్తూ గొంతెత్తిపాడాడు, ఆడాడు. అప్పుడు 
ఆ ఆటనుంచి నృత్య కళ, పాట నుంచి గాన కళ, మాట నుంచి కవితా కళ 
ఉద్భవించాయి. ఈ మూడు కళలు పెరిగి పెద్దవై వయసు వచ్చిన పిమ్మట 
మళ్లీ ఒకచోట నాటక కళతో తిరిగి కలిశాయి. అంతేగాక నాటక కళలో 
ఎన్నో కళలు - చిత్ర లేఖనం, ఆహార్యం, శిల్చం, జంత్ర మేళనం మొదలైనవి 
చేరాయి. నాటకం సకల కళా సంపన్నమైంది కాబట్టే దీన్ని “సమాహార కళి 
అంటారు. నాటకాల కంటే నాటికలు స్వరూపంలో చిన్నవిగా ఉంటాయి. 
నాటక లక్షణాలు నాటికలలో ముఖ్యంగా పిల్లల నాటికలలో ఛాయా మాత్రంలో 
ఉంటాయి. 


శ్రవ్య, దృశ్య, పఠన యోగ్యాలైనవి నాటికలు. పెద్దల నాటికలకు పిల్లల 
నాటికలకు తేడా వుంది. పెద్ద నాటికలలోని విషయం నిగూఢమైన సంభాషణలు, 
చమత్కారాలు, ధ్వని పిల్లలకు బోధపడకపోవచ్చు. కానీ నటీనటుల 
వేషభూషణాలు, హావభావాది చేష్టలు పిల్లలకు, వాళ్లలో మూగవాళ్లకు సహితం 
ఆనందాన్నిస్తాయనడంలో సందేహంలేదు. సంభాషణా రూపంలో ఉండటం 
వల్ల దృశ్యమానమవడం వల్ల పిల్లలకు నాటికలు సులభంగా అర్ధమవడమేగాక 
ఆకర్ష! ణీయంగా కూడా ఉంటాయి. 


“నాటకమన్నాక పసందైన విందు భోజనంలా ఉండాలి. చమత్కార 
సంభాషణలు, అభినయానికి అవకాశం కల్పించే సన్నివేశాలు, కడుపుబ్బ 
నివ్వించే వాస్య.౦, అవసరమైన చోట్ల నృత్యాని కనుకూలమైన పాటలు, కొన్ని 


బాల సాహిత్యం 9] 


పద్యాలు, పిల్లల్ని ఆకర్షించే విచిత్ర వేషధారణ, అన్నిటికి మించి అతి తేలికగా 
అర్థమవుతూ, అభ్యుదయ పథంలో వేగంగా సాగే కథా ఇవన్నీ ముఖ్యం అంటారు 
కె.ఎల్‌. నరసహింహారావు (ఆంధ్రప్రదేశ్‌ మహాసభల ప్రత్యేక సంచిక; పుట 
81, 1977). 


సంభాషణలు, విషయం అందుబాటులో ఉండి పిల్లలు ప్రదర్శించడానికి 
వీలుగా ఉండేవి పిల్లల నాటికలు. తెలుగులో పిల్లల నాటికల సంఖ్య తక్కువ. 
అవి కూడా ఈ మధ్య కాలంలో వెలువడినవే. ఆ నాటికలను రాసి 
ప్రదర్శింపజేసిన వారిలో జంధ్యాల పాపయ్యశాస్త్రి, న్యాయపతి దంపతులు, 
ఏడిద కామేశ్వరరావు, నార్ల చిరంజీవి, ఇల్లిందల సరస్వతీ దేవి గార్లను 
పేర్కొనవచ్చు. పిల్లల నాటికలు మూడు రకాలు 1. పఠనీయ నాటికలు, 
2.(శవ్య నాటికలు, 3.దృశ్య నాటికలు. 


పఠనీయ నాటికలు 
కేవలం చదివి ఆనందింపదగినవి పరనీయ నాటికలు. పిల్లలే స్వయంగా 
చదివి అర్ధం చేసుకోవడానికి వీలుగా సంభాషణలు తేలికగా ఉండటం వీటి 


వ్రత్యేకత. ఈ నాటికలలో కథ న్పష్టంగా ఉంటుంది. వోస్యానికి 
ప్రాధాన్యముంటుంది. 


(శ్రవ్యనాటికలు 


(శ్రవణ యోగ్యమైనవి శ్రవ్యనాటికలు. రేడియో నాటికలు ఈ వర్గంలో 
చేరతాయి. కథా పటుత్వానికి, సంభాషణ వైశిష్టానికి (శ్రవ్యనాటికల్లో 
ప్రాధాన్యమెక్కువ. సంభాషణా చాతుర్యం, ఉచ్చారణా దక్షత ఉన్న పిల్లలచేత 
ఈ నాటికలు రక్తి కడతాయి. పఠనీయ నాటికలు కేవలం అక్షరాస్యులను 
మాత్రం అలరిస్తే (శ్రవ్యనాటికలు నిరక్షరాస్యులకు, అంధులకు సహితం 
ఉపయోగపడతాయి. పఠనీయ నాటికలను శ్రవ్య నాటికలుగా కూర్చడానికి 
వీలుంటుంది. అవసరమైన దీర్ధ సంభాషణలు, వ్యర్థమైన సన్నివేశాలను తీసివేస్తే 
పదిహేను నిముషాల నుంచి ముప్పయి నిముషాల వ్యవధిలో పిల్లల నాటికల్ని 
రేడియోలో ప్రసారం చేయవచ్చు. 


92 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

రేడియో నాటికలకు ముఖ్యాధారం సంభాషణలు. ఏ రకమైన సన్నివేశం 
కావాలన్నా రేడియో నాటికల ద్వారా ప్రసారం చేయడానికి వీలుగా ఎన్నో 
పరికరాలను కనిపెట్టారు. పక్షుల కిలకిలలు, జంతువుల అరుపులు, రైలింజన్ల 
కూతలు మొదలైన శబ్దాలన్నీ రేడియోలో సమయానుకూలంగా ప్రవేశపెట్టడానికి 
వీలుండటంవల్ల శ్రవ్య నాటికలు బాగా రక్తి కడుతున్నాయి. 


మొట్టమొదటి సారిగా రేడియో నాటికలను పిల్లల కందించిన వారు 
న్యాయపతి దంపతులు. బాలానందం, బాల వినోదం, పాలవెల్లి, బొమ్మరిల్లు, 
ఆటవిడుపు, బాలవిహార్‌ మొదలైన కార్యక్రమాల ద్వారా ఇవి ప్రసారమయ్యాయి. 


దృశ్య నాటికలు 
చూచి ఆనందించేవి దృశ్య నాటికలు. ఇవి రెండు రకాలు 1.రంగస్థల 
నాటికలు, 2.టెలివిజన్‌ నాటికలు. 


రంగస్థల నాటికలు 


ఈ నాటికల్లో రంగస్థలం, ప్రదర్శనకు కావలసిన హంగులు ముఖ్యం. 
పఠన నాటికలలో పాత్రల వేషధారణను, చేష్టల్ని కేవలం ఊహించుకోవడం 
జరుగుతుంది. రంగస్థల నాటికలు అలాకావు. కన్నుల ఎదుట జరుగుతున్నట్లే 
భావనను కలిగిస్తాయి. ప్రేక్షకుల ఎదుట నాటికలు ప్రదర్శించే పిల్లల్లో భయం 
తగ్గి, ధెర్య సాహసాలు, సంభాషణా చాతుర్యం, నటనా సామర్థ్యం పెరుగుతుంది. 


టెలివిజన్‌ నాటికలు 


రంగస్థల నాటికల్లాగే చూచి ఆనందించేవి టెలివిజన్‌ నాటికలు. ఈ 
నాటికలలో కూడా పాత్రలకు ఉచితమైన వేషధారణ, సంభాషణ చాలా ముఖ్యం. 
ఇవి ఇంచుమించు సినిమాల్లాంటివి. కథను అర్ధం చేసుకోలేని పామరులకు 
కూడా అనందాన్నిచ్చేవి. 


విల్లల నాటకాల్ని ప్రత్యేకంగా విభాగించి చెప్పడం కష్టం. 
పఠనయోగ్యాలైన నాటికలనే ప్రసారం చేసే వీలునుబట్టి శ్రవ్య నాటికలుగా 


బాల సాహిత్యం న్‌. 


రూపొందించవచ్చు. అన్ని హంగుల్ని సమకూర్చుకొని దృశ్య నాటికలుగా 
మారవచ్చు. 


నాటికల వర్గీకరణ 


నాటికల్లోని విషయాన్నిబట్టి వీటిని 1.పౌరాణికాలు, 2.సాంఘికాలు 
అని విభజించవచ్చు. 


పౌరాణికాలు 


పురాణాంశాలతో కూడుకొన్నవి పౌరాణిక నాటికలు. రేడియో అన్నయ్య 
రాసిన బాల పౌరాణిక నాటికలు చాలాసార్లు రేడియోలో ప్రసారమయ్యాయి. 
భక్తి ప్రధానమైన ధ్రువ, మార్కండేయ, ప్రహ్లాద కథల్ని ఆయన సులభ 
సంభాషణలతో రాశారు. కృష్ణకవి “వెన్నముద్దలు” పేరుతో మూడు భాగాలు 
వెలువడినాయి. కృష్ణలీలను ఆధారంగా చేసుకొని రాసిన ఈ నాటికలలో 
మధ్య మధ్య పోతన పద్యాలు చేర్చబడినాయి. 


సాంఘికాలు 


పిల్లల సాంఘిక నాటక కర్తలలో కూడా ప్రధములు రేడియో ఆన్నయ్యే. 
ఈయన రాసిన నాటికలలో బూరెల మూకుడు, జబ్బుకుదిరింది, శ్రావణ 
భాద్రపదాలు, పిల్లిమెడలో గంట, గ్రాంథికశాస్త్రి, సిండ్రిల్లా, నువ్వా-నేనా, 
చిట్టిబావ - పొట్టిమరదలు మొదలైన రేడియో నాటికలు చాలాసార్లు 
ప్రసారమయ్యాయి. ఇవి బాల హాస్యనాటికలు, గమ్మత్తు నాటికలు, చిట్టి 
నాటికలు మొదలైన పేర్లతో ప్రచురితమైనాయి. కొన్ని ఆంగ్లానువాదాలున్నాయి. 
ఉదాహరణకు అన్నయ్య రాసిన 'మడత కుర్చీ నాటిక ఇంగ్లిషులోని 216 
అ[౦101166 511% అనే గేయం ఆధారంగా రాసింది. హస్య ప్రధానమైన ఈ 
నాటికలో ఉన్నవాళ్లకు ఇంకా కావాలన్న విచారం, బీదవారికి డబ్బులేదన్న 
చింత, ఏ చింతాలేని బిచ్చగానికి చాక్కాఅయినా ఉండదన్న విషయాన్ని వ్యక్తం 


చేస్తుంది. 


94 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 

బాలల నాటికలలో పశుపక్ష్యాదుల పాత్రలతో కూడిన నాటికలు కుడా 
ఉన్నాయి. రేడియో అన్నయ్య రాసిన పిల్లిమెడలో గంటి అటువంటిదే. ఇందులో 
ప్రధాన పాత్రలన్నీ ఎలుకలే. ఎలుకల సమావేశం, పిల్లిబారి నుంచి 
తప్పించుకోవడానికి అవి జరిపిన చర్చలు, పిల్లిమెడలో గంట కట్టాలని 
నిర్ణయించుకోవడం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎలుకలు, చిలుకలు, కాకులు, 
కుక్కలు, ఏనుగు, గుర్రం మొదలైన పాత్రల్ని ధరించడానికి వాటి ఆకారాలు, 
రంగులతో కూడిన దుస్తులు, పరికరాలు తయారుచేసుకొని కన్నులవిందుగా 
బాలానంద సంఘంలోని బాలలు చాలాసార్లు ప్రదర్శించి అందర్నీ అలరించారు. 


భమిడిపాటి కామేశ్వరరావు, నార్ల చిరంజీవి, యామర్తి గోపాల రావు, 
ఇల్లిందల సరస్వతిదేవి, జనమంచి రామకృష్ణ మొదలైనవారు హాస్యపూరితాలైన 
పిల్లల నాటికల్ని అందించి ఉన్నారు. 
బుర్ర కథలు 

ఆంధ్ర జాతికి అత్యంత ప్రధానమైన జానపద కళారూపం బుర్రకథ. 
బు(ర్రకథలో జానపదుల సంగీతం, నృత్యం, నాటకం ఈ మూడింటి కలయికను 
చూడవచ్చు. సామాన్య ప్రజల్లో సాంఘిక, రాజకీయ చైతన్యాన్ని కలిగించడంలో 
దీనికదే సాటి. బుర్రకథలకున్న ప్రాముఖ్యాన్ని గుర్తించి ఆధునిక రచయితలు 
కొందరు పిల్లలు ప్రదర్శించడానికి వీలుగా కొన్ని బుర్రకథల్ని రచించారు. 
వాళ్లలో ఎన్నదగినవారు చింతా హనుమంతరావు, కవుల ఆంజనేయ శర్మ. 


బమ్మెరపోతనామాత్యుని జీవిత కథను చింతా హనుమంతరావు 
బాలబాలికల కనువైనశైలిలో సంక్షిప్తంగా రచించి 1962 లో ప్రచురించారు. 


“వినరా ఆంధ్రుడ పోతన కథనూ వీనులలరనేడూ 
బమ్మెర పోతనామాత్యుని కథనూ బాగుగ వినరయ్యా 


అలిలిలిలిలిలిలి. అదిరి లి లిలిలిలి లలి అలిలిలిలిలిభిలి లికి లిలిలిలిలిలిలిలి.. అశ లలల 668 


అని ప్రారంభించి మధ్య మధ్యలో చక్కని హాస్యాన్ని చొప్పించి వినేవాళ్లకు 
ఆసక్తిదాయకంగా సన్నివేశాలను చిత్రించారు. 


బాల సాహిత్యం 95 

బాలసాహిత్య రచయితలుగా సుప్రసిద్ధులైన కవుల ఆంజనేయశర్మ వీర 
శివాజీ (1970) బాలానందం (1974) అనే రెండు బుర్రకథల్ని రాశారు. 
శివాజీ జీవితంలోని ప్రధాన ఘట్టాల్ని బాల శివాజీకి తల్లి బోధించిన నీతుల్ని 
గురుదేవులైన దాదాజీ దగ్గర విద్యాభ్యాసం, రామదాస స్వామి దగ్గర హిందూమత 
ధర్మరక్షణకు దీక్ష మొగలాయిల మోసానికి ప్రతీకారం, ఛత్రపతి శివాజీగా 
పట్టాభిషేకం మొదలైన ఘట్టాల్ని చక్కని శైలిలో రచించారు. ఉదాహరణకు, 
శివాజీ మొగలు దర్బారు చేరినప్పుడు జరిగిన సంఘటన 

“రంగజేబు ప్రభువురా - సై 

అంత శివాజిని చూచెరా - సై 

గౌరవమును తా మరచెరా - సై 


కుట్రచేయ తలపెట్టెరా - సై 
భటులను పిలిపించెరా - సై 
బందిఖానాలో వుంచెరా - సై 
శివాజి ధైర్యము వీడక - సై 
బంధవిముక్తిని పొందగ - సై 
సూక్ష్మణుద్ధిని మరువక - సై 


యోచనలెన్నో చేసెర - సై 

భటులను మచ్చిక చేసెరా - సై 

నమ్మకమును కల్లించెరా - సై 

ఫలహారమ్ముల బుట్టలో - సై 

దాకొని బయటకు వచ్చెరా - సై (వీర శివాజీ; పుట14, 15) 

శర్మగారు రాసిన మరో బుర్రకథ 'బాలానందం' బాల సంఘాల స్థాపన, 
నిర్వహణతీరు ఇందులో ప్రధానాంశం. తాను స్థాపించిన రామా బాలానంద 
సంఘం చేపట్టిన కార్యక్రమాలను ఇలా వర్ణించారు. 


96 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
“బాల బాలికల అభ్యుదయానికి బాటలు వేయుచును 
ఆటల పాటల నాటకమ్ముల పోటీలను జరిపి 
ఐకమత్యము బాలల్లోన అలవడ జేయుచును 
బాలసాహితికి శోధనచేసి బాల ప్రగతి కోరి 
పుస్తకమ్ముల ప్రచురణ చేసి పిల్లల కందించి 
రామా బాలానంద సంఘము రాణమీర నిలిచె (పుట 10,11) 


చివర పిల్లల్ని, పెద్దల్ని ఉద్దేశించి ఆయన 


“నేటి బాలలే రేపటి పౌరులు - మేటి సూక్తి యిది వినరండి 
బాలల సత్పౌరులుగా జేయగ - బాల సంఘముల నడపండి 
పెద్దలందరూ నడుము బిగించి - పిన్నల వృద్ధిని కోరండి 


60000606 60000066 006606 60066066 6006 థ6060 0006060666 అ6606 60060669 


ఇదియే సత్యము మదిలో నమ్మి - ఇలలో నిత్యం చాటండి 
జీవిత చరిత్రలు 


ఆంగ్లభాషా ప్రభావం వల్ల 1820 ప్రాంతంలో ఆంధ్రభాషలో 
ఆవిర్భవించిన ఆదర్శపూరితమైన ప్రక్రియ ఇది. జాతి సంస్కృతికి, విజ్ఞానానికి, 
సంస్కృతి పునర్నిర్మాణానికి మహనీయులు చేసిన సేవలు, మహాోత్తేజకరమైన 
కథలు, గాధలూ ఎన్నో ఉన్నాయి. త్యాగపూరితాలు, సాహసోపేతాలు, నిరంతర 
కృషి శ్రమలకు ఆలవాలమైన కథలను, చరిత్రలను వినడంవల్ల పిల్లల జీవితాలు 


బాగుపదడతాయి. 


మహనీయుల జీవిత చరిత్రలు పిల్లల భవిష్యజ్జీవితాలను సక్రమ 
మార్గంలో నడిపిస్తాయి. కార్యశూరత్వాన్ని పెంచి కర్తవ్యాన్ని బోధిస్తాయి. 
దేశభక్తులుగా, త్యాగశీలురుగా వెలుగొందడానికి మార్గదర్శకాలవుతాయి. చల్లా 
రాధాకృష్ణశర్మ (1929) చరిత్రకెక్కిన చరితార్భులు పేరుతో చాలామంది 
జీవితాలను పిల్లలకు పరిచయం చేశారు. 


బాల సాహిత్యం 97 

ఆంగ్లేయుల పాలనలో అస్తిత్వాన్ని కోల్పోయిన హైందవులను 
మేల్మొలిపిన మహా విజ్ఞాని, అన్నార్తులకు ప్రియబాంధవుడైన వివేకానందుడు, 
బాలలు నిత్యమూ పాడుకొనే జనగణమన రచించిన ప్రజాకవి, శాంతినికేతనాన్ని 
స్థాపించి సకల దేశాలకు శాంతి సందేశాలనందించిన శాంతి ప్రియుడు 
దేశదాస్య విమోచనాన్ని ఆశించిన ప్రగతిశీలి విశ్వకవి అయిన రవీంద్రుడు, 
అనేక సాహిత్య ప్రక్రియలకు ఆద్యుడు, బహు (గ్రంథ, మూఢ విశ్వాసాలను 
పోగొట్టి స్త్రీ విద్యను ప్రోత్సహించిన సంఘసంస్కర్త, విజ్ఞానవేత్త, ఆదర్శమూర్తి 
అయిన వీరేశలింగం, శాంతిదూత గాంధీజీ దేశనాయకుడు నెహ్రూ, స్వాతంత్ర 
పోరాటంలో పాల్గొని భారతజాతి కోసం తన సర్వస్వాన్ని సమర్పించిన ధీరుడు 
బోసుబాబు, గుండె నిబ్బరమున్న టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర 
రాష్ట్ర అవతరణకు ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు మొదలైనవారి ఆదర్శ 
జీవితాల్లోని విశేషాలు పిల్లలకెంతో ఉపయోగకరాలు. 


పూరాణాల్లోని వీరులు, చరిత్ర ప్రసిద్ధికెక్కిన రాజులు, స్వాతంత్ర్య. 
పోరాటంలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తులు, గొప్ప గొప్ప కావ్యాలను 
రాసిన కవులు, వాళ్లను ప్రోత్సహించిన రాయల్లాంటి రాజులు మొదలైన వాళ్ల 
జీవిత విశేషాలు గ్రంథస్థమైనాయి. 


బాల్యంలో బాలల్లో సాహసాది గుణాలు నాటుకోవాలనే ఉద్దేశంతో 
వీర సాహసాది రంగాలకు సంబంధించిన వారి కథలెన్నో పిల్లల కోసం 
రాయబడ్డాయి. శాస్ర్రవిజ్ఞానవేత్తల జీవితాలను, వాళ్ల పరిశోధనా పద్ధతుల్ని 
కూడా ఆధునిక రచయితలు పిల్లల్లో శాస్ర్తీయ దృక్పథాన్ని పెంచడానికి రచించి 
ఉన్నారు. ఇవి వచన శైలిలో విరివిగా వెలువడినాయి. 


నృత్య గేయ నాటికలు 


ప్రదర్శనాయోగ్యమైన, సంభాషణా రూపమైన సంగీతాత్మకమైన గేయాలు 
నృత్య నాటికలు. వచన రూపంలో ఉన్న నాటికలకు నృత్యనాటికలకు ఉన్న 
భేదాన్ని బట్టి దీన్ని ప్రత్యేక ప్రక్రియగా పేర్కొనడమైంది. వచన నాటికలో 


98 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
సంభాషణలు పాత్రధారులే స్వయంగా ఉచ్చరించి అభినయిస్తే గేయ నాటికలో 
నేపథ్యంలో గాయనీ గాయకులు సంభాషణా రూపంలో ఉన్న గేయాలను 
అభినయానికి అనుగుణంగా, లయాత్మకంగా పాడి పాత్రలను పోషిస్తారు. 
రంగస్థలంపై వేషధారులు ఆ సంభాషణల కనుగుణంగా నృత్యంచేస్తూ 
భావాభినయాన్ని ప్రదర్శిస్తారు. 

“భావయుక్తమైన భరత నాట్యాన్ని నాట్యకళకు అన్వయించి రసోద్దీపనం 
చేయడమే నృత్య నాటక హృదయం” అంటారు నండూరి రామకృష్ణమాచార్య 
(పీఠిక; పసిడితెర; 1979) 


' పిల్లలకు కళలపట్ల అభిమానాన్ని అభినివేశాన్ని కలిగించాలనే ఉద్దేశంతో 
ఆధునిక రచయితలు కొందరు ప్రదర్శనా యోగ్యమైన నృత్యగేయ నాటికలను 
రాశారు. ఈ నాటికలు విలక్షణంగా ఉంటాయి. కథ, గేయం, సంగీతం, 
నృత్యం ఒకదానికొకటి ఒరుసుకొని సలక్షణమైన కళాస్వరూపంగా పొంగి 
ప్రవహిస్తుంది. 

బాలల నృత్యగేయ నాటికలలో గోపురం మామయ్య “శబరి భక్తి 
ప్రధానమైన గీతికా నాటిక. పిల్లలను అలరించే సన్నివేశ కల్పనతో 
రచింపబడింది. పురాణపండ కామేశ్వరరావు 'రాధాకృష్ణు నృత్య ప్రధానంగా 
రాసిన నాటిక. 

బి.వి. నరసింహారావు “ప్రియదర్శి, ఏడిద కామేశ్వరరావు 'ఒప్పులకుప్ప' 

(1976) నృత్య గేయనాటికలు. 

ఒప్పులకుప్ప సంపుటిలో ఒప్పులకుప్ప నాటిక శ్రీకృష్ణుని రాసక్రీడలను 
వర్ణిన్తూ మధ్యమావతి రాగపణతిలో రాయబడింది. ఆ నంపుటిలోని 
“విశాలభారతి” నాటిక అందరమొక్కటే అని ప్రబోధిస్తుంది. భూమిలో గింజ 
నాటింది మొదలు పంట ఇంటికి వచ్చేవరకు ్రవర్తిల్లే వివిధ ఘట్టాలను 
'పంటలచ్చి” సూచిస్తుంది. భావాఖినయ (ప్రధానమైన నాటిక “ఆవు-పులి”. 
అనంతమైన విశాల విశ్వాన్ని దాని మహాద్భుతాన్ని దిజ్మాత్రంగా వివరించిన 


బాల సాహిత్యం 99 
“విశ్వవిద్యాలయం ప్రదర్శనానుకూలంగా, గాన యోగ్యంగా నృత్య ప్రధానంగా 
రచింపబడిన గేయనాటికలు. 

బాలాంత్రపు రజనీకాంతరావు “రోలు-మద్దిల” గేయంలో అవి రెండు 
పరస్పరం తమ స్వీయ బాధలను తెలియజేసుకొనే తీరు వినోదాత్మకంగా 
చిత్రితమైంది. “రోలు పోయి రోకలితో మొరపెట్టుకున్నట్లు అని ఒక సామెత. 
ఆ సామెత భావానికిది చక్కని నామరూప చిత్రణ. 


రోలు: ఓహో మద్దిలయ్య 

ఓ మద్దిలయ్య విన్నావయ్యా 

అహోరాత్రము లందు 

నా బాధ సుంత విన్నావయ్యా - సువ్వి సువ్వి... 
మద్దిలు ఓ రోల ఓ బేల విన్నానులే నీదుగోల 

నా బాధ నీకేమి తెలుసులే వెర్రిగోల - ఓ బేల ఓ రోల.... 


రోలు: వడ్లు దంచితేనూ 

గుడ్లు మిటకరిస్తా మద్దిలా 

పప్పు దించితేనూ 

పక్కలదురుతాయీ మద్దిలా - సువ్వి సువ్వి 
మద్దిల: ఒక ప్రక్క దంపుడె నీకు 

ఇరు ప్రక్కల బాదుడు నాకు 


అలలిలిలిలిలి. అలరి రిలిలిలిలిలిలిలిలిలి. అలి తిరి లి శి శి లలి లిలిలి 


“ఆడుతుపాడుతూ మనదేశ చరిత్ర నంన్కృతీ సౌభాగ్యాలను 
అర్ధంచేసుకోవడానికి బాల లోకంలో ప్రచారం చేయడానికి ఈ నృత్యగేయ 
నాటికలు ఎంతగానో వారికి ఉపయోగపడగలవు' అన్న నటరాజ రామకృష్ణ 
మాటలు (పీఠిక; చిరుగజ్జెలు: 1979) సత్యదూరాలు కావు. 


100 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
యాత్రా సాహిత్యం 

ఇది ఒక విధంగా, స్థలపురాణం లాంటింది. యామర్తి గోపాలరావు 
విజ్ఞానయాత్రలు అనే [గ్రంథంలో ఏయే స్థలాల్లో ఏవేవి చూడదగినవో 
వివరించబడ్డాయి. పరిశ్రమలు, అవి పనిచేసే తీరుతెన్నులు, వాటిలో 
తయారయ్యే వస్తువులు లాంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. 
ఉదాహరణకు నిత్యం చదివే పుస్తకాలు ఎలా తయారవుతాయి? ప్రతిదినం 
వచ్చే దినపత్రికలు ఎలా ప్రింటవుతాయి? గాజు పాత్రలెలా తయారవుతాయి, 
తినే బిస్కట్లు మొదలుకొని నింగిలో ఎగిరే విమానాలదాకా ప్రతి వస్తువు ఎలా 
తయారవుతుంది? మొదలైన ప్రశ్నలకు ఈ [గ్రంథం సమాధానం ఇస్తుంది. 
మళ్టే జయలక్ష్మి రాసిన మీకు తెలుసా? అనే గ్రంథంలో కూడా యాత్రా 
విశేషాలున్నాయి. 
బాల విజ్ఞాన సర్వస్వాలు 

అనేక విషయాలకు సంబంధించిన అంశాలను ఒక క్రమంలో చేర్చి 
అందించిన ([గ్రంథాలే విజ్ఞాన సర్వస్వాలు. వీటినే విజ్ఞాన కోశాలని కూడా 
అంటారు. ఇంగ్రిషులోని 30/01000266412 అనే పదానికివి సమానార్ధ్థకాలు. 
సంపూర్ణమైన విజ్ఞానాన్ని సమగ్రంగా ఇచ్చే జ్ఞాన దీపిక విజ్ఞాన సర్వస్వం. 

తాత్విక చింతనతో రసమయ జగత్తును సృష్టించిన అరిస్టాటిల్‌ (క్రీ.పూ 
384-323) విజ్ఞాన సర్వస్వ జనకుడు. ఆ తరవాత ఇంగ్లిషులో, ఫ్రెంచి 
మొదలైన భాషల్లో విజ్ఞాన సర్వస్వాలు వెలిశాయి. రూసో, వాల్టేర్‌ డిడిరో 
మొదలైనవారి ఉత్తేజకర రచనలు ఫ్రెంచి విజ్ఞాన సర్వస్వం ప్రజానీకంలో 
స్వేచ్చ, సమానత్వం, సౌభాతృత్వం మొదలైన భావాలను ప్రచారంచేసి 
కరుడుగట్టిన (మెంచి సమాజపు గోడలు బద్దలు చేసి ఫ్రెంచి విప్లవానికి 
దారితీసింది. (వెలగా వెంకటప్పయ్య విజ్ఞాన సర్వస్వాలు; సమాచార విజ్ఞానం; 
పుట 118, 1972... 


బాల సాహిత్యం 101 

తెలుగులో విజ్ఞాన సర్వస్వాల అవసరాన్ని మొదట గుర్తించిన వారు 
కొమ(రాజు లక్ష్మణరావు (1877-1923) తాలి విజ్ఞాన నర్వన్వం 
(1912-1917) మూడు సంపుటాలుగా ప్రచురితమైంది. ఆ తరువాత 
కందుకూరి బాల సూర్య ప్రకాశరావు బహద్దరు ఆంధ్రవిజ్ఞానం (1938-1941) 
ఏడు సంపుటాలుగా ప్రకటితమైంది. మాగంటి బాపినీడు ఆంధ్రసర్వస్వం 
(1942) సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశసమితి వారి సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం 
(1958-1972) ఎనిమిది సంపుటాలు, తెలుగుభాషా సమితివారి విజ్ఞాన 
సర్వస్వం (1954-1979) 14 సంపుటాలు ప్రచురించబడ్డాయి. 


ఆంగ్ల విద్యావేత్త అర్దరేమీ ఇంగ్లిషులో మొదటిసారిగా పిల్లలకోసం 
విజ్ఞాన సర్వస్వాన్ని 1921 లో తయారుచేశాడు. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని 
పోలిన రచన పుదూరి సీతారామశాస్త్రి గారి పెద్దబాల శిక్ష (1945) ఇందులో 
అక్షరాలు, గుణింతాలు, సంయుక్తాక్షరాలు, ద్వంద్వ పదాలు, నీతి పద్యాలు, 
ప్రాసవాక్యాలు, కాలమానాలు, కొలమానాలు, సంఖ్యావిశేషాలు, వారాలు, 
తిథులు, నెలలు, నక్షత్రాలు, భూగోళ విషయాలు మొదలైన ఎన్నో అంశాలతో 
ఇప్పటికీ అలరిస్తున్నది. 


మాగంటి బావినీడు తెలుగు తల్లి (1944) ఆంధ్రవిజ్ఞాన 
సర్వస్వమనదగిన రచన. పిల్లలు తెలుసుకోదగిన తెలుగు సంస్కృతి, చరిత్ర, 
భూగోళం, సాంఘిక విజ్ఞానం మొదలైన విషయాలు ఇందులో ప్రధానంగా 
కనిపిస్తాయి. దీన్ని 1946 లో జాతీయ జ్ఞానమందిరం వాళ్లు ప్రచురించారు. 
బుద్ధిరాజు రామచంద్రరావు బాల విజ్ఞాన సర్వస్వంలో (1953) నీటిలో చేపలు 
నిదురిస్తాయా, మేఘాలపైన ఏమి ఉంటుంది? మొదలైన 103 ప్రశ్నలకు 
శాస్త్రబద్ధమైన సమాధానాలున్నాయి. మొహమ్మద్‌ ఖాసిం 1955 లో పిల్లలు 
ముఖ్యంగా తెలుసుకోదగిన విజ్ఞానదాయకమైన అంశాలను పిల్లలకనువైన 
రీతిలో కూర్చి 'బాల విజ్ఞాన సర్వస్వము ప్రకటించారు. ఇందులో ఖగోళ 
శాస్తాంశాలు సచిత్రంగా ఉన్నాయి. 


102 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
శతకాలు 


క్రీ.శ 12వ శతాబ్దం నుంచి తెలుగులో శతక రచన సాగుతోంది. 
శతకాల ద్వారా కవులు తమ కాలంలోని సాంఘికాది పరిస్థితులను వర్ణించారు. 
నీతి, ధర్మ తత్వాలను బోధించారు. 


తెలుగులో వెలువడిన శతకాలు నాలుగు రకాలు. 1. భక్తి శతకాలు, 
2. వ్యాజస్తుతి శతకాలు, 3.వేదాంత శతకాలు, 4నీతి శతకాలు. 


పిల్లలకు ప్రధానంగా ఉద్దేశించబడినవి నీతి శతకాలు మాత్రమే. 
వాటిలోని నీతులు కేవలం పిల్లలకే గాక సంఘంలోని వ్యక్తులందరికీ వర్తిస్తాయి. 
లోకానుభవాల్ని ఆధారంగ చేసుకొని రాసిన శతకాలివి. 

ప్రాచీన కవులెవురూ పిల్లలకోసం ప్రత్యేకంగా శతకాలు రాయలేదు. 
కానీ ప్రాచీన కాలంలో వెలువడిన శతకాలను పరిశీలిస్తే అక్కడక్కడ పిల్లలకు 
బోధనా యోగ్యాలైన నీతులు కొన్ని కనిపిస్తాయి. 


పిల్లల శతక సాహిత్యాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు. 


1. ప్రాచీన నీతి శతకాలలో పిల్లలకు 'బోధించదగిన నీతులు, 
2.ప్రత్యేకంగా పిల్లలకోసమే రాసిన శతకాలు. 


ప్రాచీన నీతి శతకాలలో పిల్లలకు బోధించదగిన నీతులు 
సుమతిశతకం 


నీతి శతకాలలో ఇదే మొదటిది. గుణ విశేషాల్ని బట్టికూడా ఈ 
శతకానికే మొదటి స్థానముంది. 


బతుకులోని కష్టసుఖాలు, నీతి నియమాలు, ధర్మ ప్రవృత్తులూ మొదలైన 
అంశాలను సరళసుందరమైన దేశీయ పలుకు బళ్ళతో పామరులకు కూడా 
అర్ధమయ్యేవిధంగా చక్కని ఉపమానాలతో సుమతి శతక కర్త బోధించారు. 
వాటిలోని నీతులు సమయోచితాలై మృదువైన భాషలో కంద పద్యాలలో 
కూర్చబడినాయి. 


బాల సాహిత్యం . 10 
(శ్రీరాముని దయ చేతను 
నారూఢిగ సకల జనులు నౌారాయనగా 
ధారాళమైన నీతులు 
నోరూరగ చవులు పుట్టనుడివెద సుమతీ!” 
అన్న రచయిత మాటలు సత్యాలు. 
బుద్ధిబలం కంటె నీతి గొప్పదని, దుర్జన సాంగత్యంవల్ల స్నేహం 
నిస్సారమ్రైపోతుందని, మననును అదువులో పెట్టుకోవడంలోనే 
సుఖదుఃఖాలున్నాయని.... ఇలా ఎన్నో ఉత్తమమైన నీతులను అర్ధవంతమైన 
పోలికలతో ఈ శతక కర్త బద్దెన బోధించాడు. ఉదాహరణకు 
“లావుగల వానికంటెను 
భావింపగ నీతిపరుడు బలవంతుండెౌ 
గ్రావంబంత గజంబును 
మావటి వాదెక్కినట్లు మహిలో సుమతీ!” 
భాస్కర శతకం 
సుమతి శతకంలాగే విశేష ప్రచారాన్ని పొందిన శతకమిది. మారన 
వెంకయ్య కర్త. ఈ శతకంలో ్రతిపద్యంలోను ఒక నీతి, దానికొక లోక 
దృష్టాంతం చెప్పబడింది. ఉదాహరణకు, 
“అవని విభుండు నేరుపరియై చరియించిన గొల్బువారలె 
ట్లవగుణులైన నేమి? పనులన్నియ జేతురు వారి చేతనే 
ప్రవిమల నీతిశాలియగు రాముని కార్యము మర్మ్కటంబులే 
తవిలి యొనర్చవే జలధిదాటి సురారుల ద్రుంచి భాస్కరా!” 
రాజనీతి విశారదుదైన రాముని పనికి కోతులే పూనుకొని సముద్రాన్ని 
దాటి రాక్షసులను చంపి పనిని నెరవేర్చినాయి. అట్లే రాజైనవాడు (నాయకుడు) 
నేర్చరియై సంచరిస్తే వారే ఆ పనిని యధావిధిగా నెరవేరుస్తారని చెప్పడం. 
భాషాపరంగా చూస్తే ఈ శతక పద్యాలు పిల్లలకు అర్ధం కావడం 


కష్టం. 


104 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
వేమన శతకం 


పిల్లలకు ఎక్కువగా ఉపయోగపడే శతకం వేమన శతకం. వేమనయోగి 
రచన ఇది. “విశ్వదాభిరామ వినురవేమ” అన్నది మకుటం. అపారమైన 
అనుభవంతో లోకవ్యవహారం నుంచి వెదికి వెలికి తీసిన జీవిత సత్యాలివి. 
అందులకే పిల్లలకు, పెద్దలకు ఈ నీతులు వర్తిస్తాయి. ఉదాహరణకు ఒక 
పద్యం 
ఆ మిరపగింజ చూడ మీద నల్లగనుండు 
గొరికి జూడ లోన జురుకుమనును, 
సజ్జలనులగువారి సారమిట్లుండురా 
విశ్వదాభిరామ వినురవేమ” 


ప్రత్యేకంగా పిల్లలకోసమే రాసిన శతకాలు 
_ 1.కుమార, కుమారీ శతకాలు (1860) 

పిల్లల శతక సాహిత్యంలో మొదట పేర్కొనదగినవి. రచయిత ఫక్కి 
వేంకట అప్పల నరసయ్య. 

“ఇల ఫక్కి కులోద్భవుడ 

ప్ప నరసింహాఖ్యుడిట్టి పద్ధతులు ధరం 

గల బాలురకెల్ల గుణం 

బులు గలుగగ వెలయజెప్పె బుద్ధి కుమారా” 


అన్న పద్యాన్ని బట్టి కుమార శతకం బాలుర కోసం రాసినట్లు 
స్పష్టమవుతుంది. కుమారీ శతకం బాలికల నుద్దేశించి రాసింది. 


ఈ శతకంలో ఆనాటి సంఘస్థితి చక్కగా వ్యక్తమవుతుంది. దైవభక్తి, 
పాపచింతన, రాజనీతి మొదలైన విషయాలు బోధించబడ్డాయి. 

జ్డాన సంపదలేని ధనం ఉన్నా లేనట్లే అని ధనం కంటే గుణం మిన్న 
అని వ్యక్తం చేశాడీ రచయిత. ఆనాటి సంఘంలో ధనవంతునికి ఎంత 
ప్రాముఖ్యముండేదో వ్యంగ్యంగా చెప్తూ 


బాల సాహిత్యం 105 
“'ధనవంతుడె కులవంతుడు 
ధనవంతుడె సుందరుండు ధనవంతుడే 
ఘనవంతుడు, బలవంతుడు 
ధనవంతుడె ధారుడనుచు దలపు కుమారా!” 


కుమారీ శతకంలో అత్తింటికి వెళ్లే ఆడస్లిలకు పెద్దలు చెప్పే నీతులు 
ఎక్కువగా ఉన్నాయి. 


2. స్త్రీ నీతి సంగ్రహం (1870) 


1870 ప్రాంతంలో పాఠశాలల నిర్వహణ కార్యకర్తలకు తమకు నచ్చిన 
గ్రంథాలను పాఠ్యపుస్తకాలుగా నిర్ణయించే అవకాశం ఉండేది. గ్రంథకర్తలకు 
ఇది ప్రోత్సాహకరం కావడంతో బాలబాలికలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది 
రచనలు చేశారు. హైస్కూలు ఆంధ్ర ఉపాధ్యాయులైన కొమ్మిరంగయ్య రాసిన 
ఈ శతకం ఆనాటి పిల్లలకు పాఠ్యగ్రంథంగా ప్రకటితమైంది. 


8. సతీహిత సంగ్రహం, వివేక సంగ్రహం (1874) 


గజ్జెల రామానుజుల రచనలివి. వివేకసంగ్రహం ఆనాటి పిల్లలకు 
పాఠ్యపుస్తకంగా ప్రాముఖ్యాన్ని పొందింది. 


“తల్లిదండ్రులు గారు ధనవస్తువులు గావు 
బంధుజనులు నాత్మ భవులు గారు 
విద్యతోడు నీడ వేయేల దానినే 
గన్నవారు సకలమున్నవారు' అంటారు. 


మంచివారి చెలిమి మానక జేసిన 

జాల మేలు కలుగు జనులకెపుడు 

గంధ ఫంకమందు గప్పురంబు జేర్చిన 

నిండు దావి గలిగి యుండునట్లు అని దృష్టాంతాలతో చెప్పిన పద్యాలివి. 


106 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
4. నీతి దీపిక, స్రీ నీతి దీపిక (1872) 


1872 ప్రాంతంలో వీరేశలింగం రాసిన శతకాలివి. పాఠశాలలో 
ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ చిన్న పిల్లలకు ఉపయోగపడే నిమిత్తం 
నీతి దీపిక రాసినట్లు (స్వీయ చరిత్రలో) చెప్పుకున్నారు. 

“తాతముత్తాత లెంతెంత ధనము కూడ 

బెట్టి పెట్టల నిండ బెట్టియున్న 

గష్టపడి, తాను న్యాయమార్గమున బడయు 

స్వార్దితంబొక గవ్వతో సమముగాదు' అంటారాయన 


5. తెలుగు పూలు 


దేశం యొక్క భావిభాగ్యోదయమంతా పిల్లల పైనే ఆధారపడి ఉంది. 
ఉజ్వల భవిష్యత్తుకోసం పిల్లల్లో చక్కని ప్రాతిపదికను ఏర్పరచాలన్న ఉద్దేశంతో 
కొంతమంది శతక రచనలు చేశారు. 


నార్ల చిరంజీవి రాసిన తెలుగుపూలు ఒక అపూర్వ రచన. 'తెలుగు 
బిడ్డు అని సంబోధిస్తూ సరళమైన భాషలో చిన్న చిన్న పదాలతో ఉదాత్తమైన 
భావాలను పిల్లలకు బోధించారు. 

“దేశమేదన్నవో తెలుగు దేశమనుము 

జాతి యేదన్నచో తెలుగుజాతి యనుము 

వంశమే దన్నవో తెలుగు వాదననుము 

తెలుగు కీర్తిని చాటుము తెలుగు బిడ్డ అంటూ మాతృభూమిపైన 
మమకారాన్ని వ్యక్తంచేశారు. 


“చెడ్డవాని కేల చే యెత్తి దండంబు 

రాతి బొమ్మకేల రామభక్తి అని మూఢ నమ్మకాల్ని ఖండించారు. 
“కోట్లు ఖర్చుపెట్టి గుళ్లు కట్టింతురు 

కూడులేని వారి గోడు వినరు అని వాపోయారు. 


బాల సాహిత్యం 107 
6. వెలుగు పూలు (1967) 


సమతారావు రాసిన ఈ శతకంలో నిత్యజీవితానికి సంబంధించిన 
విషయాలెన్నో ఉన్నాయి. వాడుక భాషలో గేయరూపంలో చక్కని విషయాలను 
పొందుపరిచారు. 

ప్రస్తుత సమాజంలో జన్మించడం కంటె జీవించడం కష్టం. ఆదర్శంగా 
జీవించడం మరీ కష్టం. ఏది ఆదర్శమో అర్ధం చేసుకోవడం అంతకన్నా కష్టం. 
అర్ధం చేసుకున్న ఆదర్శాలను అమలుపరచడం కత్తిమీద సాము. అలాంటి 
సాములో ఆరితేరిన దేశం మాత్రమే అన్ని రంగాలలో ఉరుకులు పరుగులతో 
పురోగమించగలుగుతుంది.. అలాంటి జాతి నిర్మాణానికి పిల్లలే మూలాధారమని 
భావించారాయన. అండుకే ఉన్నతాశయాలను పిల్లల్లో కలిగించడానికి 
ప్రయత్నించారు. 

“అంద చందములందు చూడగ 

కంది రీగయె మిన్న యైనను 

తేటి నెందుకు గౌరవింతురొ 

తెలిసి మెలగర తమ్ముడా!” అని అందం కంటె గుణం మిన్న అన్నారు. 


“చెలిమి కెన్నడు షరతులుంచకు 

చెలిమి పేరిట చెడ్డ నేర్వకు 

నీదుమంచిలో సఖుల చెడ్డను 

సంస్కరించర తమ్ముడా! అంటూ చెలిమికి మించిన కలిమి లేదంటూ 
ఆ కలిమిని కంటిపాపగా చూసుకోమంటాడు. 


7. కాంతి పూలు 

సమతారావు సమాజంలో సంపూర్ణమూ, సమగ్రమూ అయిన మార్పులు 
తీసుకొచ్చి సంఘజీవితాన్నీ వ్యవస్థనూ ఆరోగ్యమయమూ, ఆనంద దాయకమూ 
చేయడానికి ఈ శతకం ద్వారా ప్రయత్నించారు. 


108 బాలసాహిత్యం - వివిధ ప్రక్రియలు 
స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అన్న భావాన్ని 
“నీకు వలెనే నీదు సోదరి 
పుట్టినదిరా పుడమియందున 
శక్తియుక్తులు ఒకటే నీ 
వెక్కువేమిటి తమ్ముడా” అని ప్రళ్నిస్తారు. 


“చదువు నేర్వని రమణులుండెడి 

సదనమిది 'అజ్జానకూపము 

చచ్చు మనుషుల సృష్టి జేసెడు 

రొచ్చుకుంటర తమ్ముడా అంటూ స్తీ విద్యను ప్రోత్సహించారు. 

పిల్లల శతక సాహిత్య వర్గంలో సమతారావు రచించిన వెలుగుపూలు, 
క్రాంతిపూలు రెండూ రెండు ప్రగతి మార్గాలని చెప్పవచ్చు. 


ఆాలాణాణజక్త్ర్యై 0 () 6 ప్రప్రప్రకాదాకాాాా 





ర అది లన్న అటి 
ఉపసంహారం 
భావిపౌరులైన పిల్లల్లో ఉపయోగకరమూ, విజ్ఞానదాయకమూ అయిన 


ప్రాతిపదికను ఏర్పరచే విషయంలో బాలసాహిత్యం తోడ్చడినంతగా మరే 
అంశమూ తోద్చడదన్న విషయం బాలసాహిత్యాన్ని పరిశీలిస్తే అర్ధమవుతుంది. 


అనాదిగా బాలలకోసం ప్రత్యేకించబడిన కాలం, కర్తృత్వం తెలియని 
గేయాలు, కథలు, పొడుపు కథలు, యుక్తి లెక్కలు, చిక్కు ప్రశ్నలు మొదలైనవెన్నో 
అనుశ్రుతంగా వ్యాప్తిలో ఉన్నాయి. ఆ సాహిత్యమంతా జానపద సాహిత్యంలో 
భాగం. జానపద గేయాలు తాళలయాన్నితాలై శబ్బమాధుర్యాన్ని కలిగి ఉండటమే 
గాక విజ్ఞాన, వినోదాల్ని పిల్లలకు పుష్కలంగా అందిస్తున్నాయి. కథలు ప్రపంచ 
జ్ఞానాన్ని పిల్లలకు అందించడమే గాక వినాలనే కుతూహలాన్ని రేకెత్తించే విధంగా 
అద్భుత, హాస్య రసాలతో నిండి చక్కని నీతుల్ని అందించడమే గాక భవిష్యత్తుకు 
బంగారు బాటల్ని నిర్మిస్తున్నాయి. పొడుపు కథలు, యుక్తి లెక్కలు మొదలైనవి 
మెదడుకు మేత పెడుతూ తెలివితేటల్ని సానబెడుతూ బుర్రకు పదును పెడ్తూ 
యుక్తి ప్రయుక్తి ప్రతిభాపాటవాల్ని పెంచడమే గాక సమస్యలను సునాయాసంగా 
పరిష్కరించుకొనే నేర్పును, నైపుణ్యాన్ని అందిస్తున్నాయి. ఆధునిక యుగ ఆరంభం 
వరకు కేవలం జానపద బాలసాహిత్యం మాత్రమే పిల్లలకు అందుబాటులో 
ఉందేది. 


19వ శతాబ్దంలో ఎంతోమంది సాహితీవేత్తల కృషి ఫలితంగా లిఖిత 
పూర్వకమైన బాలసాహిత్యం భిన్న ప్రక్రియల రూపంలో ఆవిర్భవించి 
ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. గేయాలు, కథలు, పొడుపు కథలు లాంటి 


110 ఉపసంహారం 
ప్రక్రియలే గాక నవలలు, నాటికలు, జీవిత చరిత్రలు, యాత్రాసాహిత్యం, 
శతక రచనలు విరివిగా వెలువడినాయి. బాలసాహిత్యాన్ని సృష్టించడమే ప్రధాన 
ధ్యేయంగా పెట్టుకున్న రచయితలు బాలల కోసం ఉత్తమ సాహిత్య సృష్టిచేశారు. 
వైవిధ్యభరితమైన రచనల్ని అందించారు. బాలసాహిత్య వికాసానికి పత్రికలు, 
రేడియో కార్యక్రమాలు, ఇతర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, 


బాలానంద 'సంఘాలు, బాలల అకాడెమీ బాగా తోడ్చడ్డాయి. 


పిల్లల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని రచయితలు బాలసాహిత్య 
నృష్టిచేశారు. శబ్ద చమత్కారం వల్ల పిల్లలకు గేయాలు తొందరగా 


పట్టుబడతాయన్న ఉద్దేశంతో గేయాల్ని గతి ప్రధానాలుగా రచించి భావ 
వ్యక్తీకరణలో ఒక విధమైన సొగసునో, నడకలో వేగాన్నో సాధించడానికి 
బాలగేయ కర్తలు ప్రయత్నించారు. ఛందస్సులో విలక్షణంగా కన్పించే యతి 
ప్రాసల్ని ప్రయోగించి సహజంగా ఇమిడి ఉన్న సంగీతాన్ని వ్యక్తం చేశారు. 
శిల్ప దృష్ట్వా ఆద్యంతాను ప్రాసల్ని ఎక్కువగా వాడారు. శబ్బాలంకార తుల్యమైన 
ధ్వన్యనుకరణ పదాల్ని ప్రయోగించారు. క్లిష్టమైన శాస్త్రవిజ్ఞాన విషయాన్ని పాటల 
రూపంలో, కథల రూపంలో అందించి సులభతరం చేశారు. నీతిని, యుక్తిని, 
హాస్యాన్ని వినోదాన్ని మేళవిస్తూ మేధాశక్తిని పెంపొందించే విధంగా కథలల్లి 
చెప్పారు. వాటిలో రచయిత పరిశీలనా దృష్టి బాలల మనస్తత్వ పరిజ్ఞానం, 
కథా కథనంలోని నేర్చు వ్యక్తమవుతాయి. 

భారతీయ సంస్కృతికి సంబంధించిన నీతుల్ని, ధర్మాల్ని, కథల ద్వారా 
బోధించారు. మనజాతి' సంస్కృతికి దర్చణాలైన భారత, భాగవత, 
రామాయజాది కథల్ని ఉపాఖ్యానాల్ని ప్రబంధాది కావ్యాల్లోని విషయాలను 
సుబోధకంగా చెప్పారు. బాలబాలికల్ని అమితంగా ఆకర్షించే అద్భుత, వాస్య 
కథల్ని సృష్టించారు. వీరుల సాహసాలను కథలుగా అల్లి ధైర్య స్టైెర్యాలకు 
ఊపిరి పోశారు. నవలలు, నాటికలు రాశారు. నీతుల్ని చొప్పించి శతకాలు 
రాశారు. ఆధునిక యుగంలో బాలసాహిత్యాన్ని ముక్కారుపంటగా పండించి 
బాలల భావిజీవితాలకు బంగారుబాటలు వేశారు. 


జజ లలకక్రథి+ (్రంప్రతయకాలాలా 


01201. ౧2౮6 


క 


, _ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
ప 





ఆగ౧౫౭|| : 1౧10 ట్ర[61096౮2౦266౧))/.౧61 
ప 





